ఇవ్వలేదని స్వయంగా చెప్పిన సీఎం 
రైతుబంధు రాక రైతుల నిరసనలు 
గ్రామగ్రామాన నిలదీస్తున్న అన్నదాతలు 
తప్పనిసరి పరిస్థితుల్లో బయటపడిన నిజం 
పైసలపై గతంలో నాలుగైదు సార్లు అబద్దాలు 
గతేడాది డిసెంబర్‌ 9నే ఇచ్చినమన్న న్నరేవంత్‌ 
రాలేదన్న రైతులను సన్నాసులు అన్న సీఎం 
రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామన్న.. 
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

ఇప్పుడు కొత్తరాగం అందుకున్న రేవంత్‌ రెడ్డి 


ఈ నెల 9 లోపు బకాయి ఉంటే ముక్కు. 
నేలకు రాస్తానని సవాల్‌ 


www .newslinetelugu.com 


నిజం ఒప్పకున్నరేవంత్‌ రెడ్డి 


సర్కారు ఇచ్చేసినం అంటది. రైతులు రాలేదు అంటరు. కుల్లీలో 
కూర్చున్ననాదే ఇచ్చినం అని ముఖ్యమంత్రి చెప్తరు. నాకేరైతుబంధు 
రాలేదని స్వయంగా వ్యవసాయమంత్రి అంటరు. ఇచ్చినం అని ఒకరు... 
ఇవ్వలేదని ఒకరు... రైతుబంధు విషయంలో రేవంత్‌ రెడ్డి సర్కారు 
రోజుకో మాట చెబుతోంది. ముఖ్యమంత్రి, మంత్రులకు మధ్య రైతుబంధు 
విషయంలో సరైన అవగాహన కూడా లేదనేది వారి మాటల్లోనే 
స్పష్టమైంది. అయితే.. ఎప్పుడో ఇచ్చేశామని చెప్పిన రైతుబంధుపై ఇప్పుడు 
ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 


తెలంగాణం, హైదరాబాద్‌ (మే 04) : 


రైతుబంధుపై రాష్ట్ర ముఖ్య ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక విషయం వెల్లడించారు. ఇన్నిరోజులు దోబూ 
చులాడినా.. ఇప్పు 9డు అసలు వాస్తవాన్ని తననో నోటితోనే చెప్పారు. రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ 
పూర్తికాలేదని అంగీకరించారు. ఈ నెల 9 లోపు బకాయిలు ఉంటే తను అమరవీరుల స స్థూపం 
దగ్గరకు వచ్చి క్షమాపణలు చెబుతానని, ముక్కు నేలకు రాస్తానని చెప్పారు. బకాయిలు లేకపోతే 
కేసీఆర్‌ వచ్చిముక్కు నేలకు రాస్తారా.? అని సవాల్‌ విసిరారు. మే 9న చర్చకు రావాలన్నారు. 

మే 9నేఎందుకు..? 

సాధారణంగా ఎవరైనా సవాల్‌ విసిరితే ఆ రోజో, మరుసటి రోజునే చర్చకు రావాలని డిమాండ్‌ 
చేస్తారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాత్రం ఈ నెల 9కి వాయిదా పెట్టారు. ఆ రోజు అమర 


తెలుగు దినపత్రిక 


5 


లా NewsLineTelugu 


O news -Line -Telangana 


Read share follow 


తా. newslinetelugu.com 


జల్‌ NewsLineTelugu 


#newslinetelugu 


మరో ఇద్దరు 
రెతులు బలి..! 


ఈ అప్పుల బాధతో ఆత్మహత్యలు 
రుణమాఫీ చేయని ప్రభుత్వం 


తెలంగాణం, హైదరాబాద్‌ (మే 4): 


ఇందిరమ్మ రాజ్యం కాస్త ఆత్మహత్యల రాజ్యంగ 
మారుతోంది. ప్రజాపాలనలో అన్నివర్గాల 
ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఓవైపు 
అన్నదాతలు, మరోపైపు ఆటో డ్రైవర్లు, ఇంకో 
వైపు నేతన్నలు ఇలా వరుసగా ఉరికొయ్యలకు వే 
లాడుతున్నారు. ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వం 
పట్టించుకోకపోవడం ఓ వైపు, మరోవైపు నీళ్లుండి 


దాదాపు 220 మందికి పైగా అన్నదాతలు ఆత్మ 
హత్యలు చేసుకున్నారు. 

సిద్ధిపేట జిల్లా బంగ్లా వెంకటాపూర్‌కు చెందిన 
అన్నమైన శివరాములు (40) ఉరి వేసుకొని 
సూసైడ్‌ చేసుకున్నాడు. ఇటీవల తనతో పాటు తన 
సోదరికి చెందిన వ్యవసాయ పొలంలో పచ్చిమిర్చి, 
కూరగాయలు సాగు చేశాడు. అయితే అనుకున్నం 
తగా పంట దిగుబడి రాక నష్టపోయాడు. ఓ వైపు 


వీరులస్థూపం దగ్గరకు చర్చకు రావాలని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ కు సవాల్‌ 
విసిరారు. అంటే ఈ లోపు మిగిలిన రైతుల అకౌంట్లలో డబ్బులు వేసి... అప్పుడు చర్చకు వస్తారా 
అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రైతుబంధు ఇవ్వలేదనేది రేవంత్‌ సవాల్‌ తోనే స్ప 
ష్టమైందని రైతులు కూడా అంటున్నారు. 11సార్లు సాఫీగా అకౌంట్లలోకి వచ్చిన రైతుబంధు.. 
ఈసారి ఎందుకు ఇన్ని అపసోపాలు పడుతోందో తమకు కూడా అర్థం కావడం లేదని వారుఅం 
టున్నారు. అయితే...ఇప్పటి వరకు రాష్ట్రప్రభుత్వం... రైతుబంధు పూర్తిగా ఇచ్చేశామని చెబుతోంది. 


ఎప్పుడో రైతుల ఆకౌంట్లలో వేశామని చె ప్పుకుంది. ప్రభుత్వం ఏర్పడిన 


ఆగర్భ శ్రీమంతుడి. 
భూగర్భ కార్మికుడికి పోటీ 


కార్మికుడు గెలవాలా? శ్రీమంతుడు గెలవాలా? 
దళిత బంధు దబ్బులు వాపస్‌ తీసుకున్నరు 
ఐదు నెలల కాలంలో రాష్ట్రం ఆగమైంది 


తెలంగాణం, హైదరాబాద్‌(మే 04): 
పెద్దపల్లి ఎంపీ ఎన్నికల్లో పోటీ ఒక ఆగర్భ శ్రీమంతుడికి.. బొగ్గు 


కూడా ఇవ్వకుండా రైతన్నల చావుకు సర్కార్‌ 

రణమైంది. నీళ్లుండి ఇవ్వక, నిన్నమొన్నటి వరకు 
ఎండిన పంటలను చూసి తట్టుకోలేక అన్నదాత 
లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు సరైన 
దిగుబడి లేక, పండించిన పంటకు గిట్టుబాటు ధర 
రాక, చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు 
పాల్పడుతున్నారు. గడిచిన 5నెలల కాలంలోనే 


వ్యవసాయ అప్పులు, మరోవైపు కుటుంబ అవస 
రాల కోసం చేసిన అప్పులు ఎక్కువ అయ్యాయి. 
దీంతో అప్పులు తీర్చలేక మనస్థాపంతో ఆత్మహత్య 
చేసుకున్నాడు. బావి దగ్గరకు వెళ్తున్నానని చెప్పి 
అక్కడే ఉరి పెట్టుకొని ప్రాణాలు తీసుకున్నాడు. 

హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో మరో 


రైతు అప్పుల బాధతో 
Em 


రం చల కేల 
STATE BANK OF NOW 
లా 


జ mr 


కళ్యాణ లక్ష్మీ 


తెలంగాణం, జనగామ (మే 04): 


సంక్షేమ పథకాల అమలు విషయంలో 
సర్కారు తీరు విమర్శలకు కారణమవుతోంది. 
పేదింటి బిడ్డల పెళ్లిళ్ల కోసం ఇచ్చే కల్యాణ లక్ష్మి 
చెక్కులు బౌన్స్‌ అవుతున్నాయి. తాము కళ్యాణ 
లక్ష్మికి అప్లయ్‌ చేసుకుంటే చెక్‌ వచ్చిందని, 
తీరా చూస్తే అది బౌన్స్‌ అయ్యిందని బాధితులు 
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే 
లక్ష రూపాయలు, తులం బంగారం అంటూ 


చెక్‌ బౌన్స్‌ 


జనగామ జిల్లాలో ఘటన ౧) 
ఆందోళ నలో లబ్దిదారులు 


మోసిన భూగర్భ కార్మికుడికి మధ్య జరుగుతుందని బీఆర్‌ఎస్‌ 
అధినేత కేసీఆర్‌ అన్నారు. మరి ఒక కార్మికుడు గెలవాలా.. శ్రీమంతు 
డుగెలవాలా అని జనాలను ఉద్దేశించి ప్రశ్నించారు. మంచిర్యాలలో 
నిర్వహించిన రోడ్‌ షోలో కేసీఆర్‌ పాల్గొని కేసీఆర్‌ ప్రసంగించారు. 
దళిత బిడ్డల కోసం దళిత బంధు తెస్తే.. ఆ డబ్బులన్నీ రేవంత్‌ రెడ్డి 
1 ప్రభుత్వం వాపస్‌ తీసుకుందని బీఆర్‌ఎస్‌ 


నేను ఉన్నప్పడు రెప్పపాటు కరెంట్‌ పోలేదు 
రేవంత్‌ రెడ్డి ఒట్లు నమ్మేట్లు లేదు! 
మంచిర్యాల రోడ్‌ తా కేసీఆర్‌ 


పిచ్చోడి చేతిలో రాయిలా ప్రభుత్వం 


4నెలలుగా చిల్లర మాటలు ఉద్దెర పనులు 
జిల్లాలను తీసేస్తే ఉద్యమం తప్పదు 
అంబేద్కర్‌ను చెరలో పెట్టారు 

సిరిసిల్లలో కేటీఆర్‌ మీడియా సమావేశం 


తెలంగాణం, సిరిసిల్ల (మే 04): 
తెలంగాణ ప్రభుత్వం తీరు పిచ్చోడి చేతిలో 
రాయిలా మారిందని వీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెం 
ట్‌ కేటీఆర్‌ అన్నారు. శనివారం కేటీఆర్‌ సిరిసిల్లలో 
నిబీఆర్‌ఎస్‌ భవన్‌లో మీడియా 


నా హంగామా చేసింది కాంగ్రెస్‌ పార్టీ. తీరా 
అధికారంలోకి వచ్చాక పాత గవర్నమెంట్‌ 
ఇచ్చినట్టే డబ్బులు ఇస్తుందని లబ్దిదారులు ఒక 
పక్క గగ్గోలు పెడుతుంటే, మరోపక్క ఇచ్చిన 
చెక్కులు బౌన్స్‌ అవుతుండటం సంచలనంగా 
మారింది. 


wre 

సెక DEMAND DRAFT 
గ =i Mon 
f orem 
: శాశRypggg 05° రాళ One nied 306 86౧ Ony 
[= వపా 

నాయకలు. బ్యంమంరింగ SNe 117108 

Nemec Appicart  JANGAON 


Eri 


కాలా కట ్క29 3414” 0000020004 0005౪6 iB 


కళ్యాణ లక్ష్మి పథకం కింద ప్రభుత్వం పంపిణీ 
చేసిన చెక్‌ బౌన్స్‌ అయింది. ఈ ఘటన జనగామ 
జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. సంజయ్‌ 
నగర్‌కు చెందిన మోతే మౌనిక గతేడాది కళ్యాణ 
లక్ష్మి పథకానికి అప్లై చేసుకుంది. జనవరి నెలలో 
కాంగ్రెస్‌ సర్కార్‌ చెక్‌ పంపణీ చేసింది. ఆ చెక్‌ను 
లబ్దిదారులు బ్యాంకులో డిపాజిట్‌ చేయగా 
బౌన్స్‌ అయినట్టు చెప్పారు. దీంతో లబ్దిదారులు 
ఆందోళన చెందుతున్నారు. అధికారంలోకి 
రాకముందు కల్యాణ లక్ష్మి పథకంలో రూ.1ల 
క్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ 
ఇచ్చారని కానీ ఇప్పుడు లక్ష రూపాయిలు 
రాలేదు, తులం బంగారమూ రాలేదని లబ్దిదా 
రులు ఆవేదన చెందుతున్నారు. సర్కార్‌కు ఇది 
తగునా అని నిలదీస్తున్నారు. 


భగ్గుమంటున్న భానుడు వేసవి వేళ చల్లని కబురు 


రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు...47డిగ్రీల టెంపరేచర్‌ నమోదు ' ౩రోజులు రాష్ట్రానికి వర్ష సూచన 


~Mahender Singh 


౧౦౦౧౦౧౧౧ 


~Vijayalakshmi 626421 
How come always City Mayors and Dy. 
Mayors pictures are missing in your 
protocol 


1౧ campaign banners 77 


Are we in some other party 2? 


» 
మృల్నిదేకరా..? 

మేయర్‌ గద్వాల | 
విజయలక్ష్మికి అవమానం 2లో) 
కాంగ్రెస్‌ ఫ్లెక్సీల్లో 
కనిపించని ఫోటోలు, పేరు | 
వాట్సాప్‌ గ్రూప్‌లో నిలదీసిన మేయర్‌ 
దానం వర్గీయులపై మండిపాటు 


రేవంత్‌ రెడ్డికి ఓటేస్తే 
నన్ను చంపినట్టే 


కాంగ్రెస్‌ కంటే బీఆర్‌ఎస్‌ నయం 
రేవంత్‌ 'రెడ్డి' రాజ్యం తెస్తున్నారు 

ద్ద యు 
మూడింటిలో ఒక్కటి | 
కూడా మదిగలకు ఇవ్వలే 
మా ఓట్లు లేకుండానే | 
అధికారంలోకి వచ్చారా..? 


సీఎం రేవంత్‌పై మోత్కుపల్లి ఫైర్‌ 


కతెలఅగాణం 


www.newslinetelugu.com 


తెలుగు దినపత్రిక 


1 gr 


రెతుబంధు ఇయ్యలే..! 


మొదటిపేజీ తరువాయి 


రెండు రోజులకే అంటే డిసెంబర్‌ 9నే రైతుల 
అకౌంట్లలో డబ్బులు వేశామని అదే నెలలో సీఎం 
రేవంత్‌ రెడ్డి చెప్పారు. కానీ ఇప్పటికీ రైతులు 
తమకు రైతుబంధు రాలేదని చెబుతున్నారు. 
మూడెకరాలలోపు వాళ్లకు వచ్చాయని కొందరు 
అంటున్నారు. రెండు ఎకరాలున్నారాలేదని మరి 
కొందరు రైతులు ఆవేధన వ్యక్తంచేశారు. కానీ 
ప్రభుత్వం మాత్రం గద్దెనెక్కిన నాటి రైతుబంధు 
విషయంలో పూటకో మాట మాట్లాడుతోంది. 
ముఖ్యమంత్రి ఓ మాట చెబితే, మంత్రులు మరో 
మాట చెబుతూ వచ్చారు. ఒకరితో మరొకరికి 
పొంతన లేకుండా సీఎం, మంత్రులు మాట్లా 
డుతున్నారు. స్వయంగా రాష్ట్ర వ్యవసాయశాఖ 
మంత్రి తనకు రైతుబంధు రాలేదని.. ఆర్థికశాఖ 
మంత్రి భట్టి విక్రమార్క ముందే ఓ సమావేశంలో 
చెప్పారు. అయినా కాంగ్రెస్‌ నేతలు, మంత్రులు, 
ముఖ్యమంత్రి మాత్రం తాము రైతుబంధు 
అందరికి ఇచ్చామనే చెప్పుకున్నారు. రైతుబంధు 
రాలేదంటున్న ౩ వారిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 


సన్నాసులు అని తిట్టారు. మంత్రి కోమటిరెడ్డి 


తెలంగాణ ప్రజలు బీకేర్‌ ఫుల్‌ 

కాంగ్రెస్‌, బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ 
రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తోంది 

మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమంలో హరీష్‌ రావు 


తెలంగాణం, హైదరాబాద్‌ (మే 04): సీఎం 
రేవంత్‌ రెడ్డికి ఆంధ్రా మూలాలు ఉన్నాయంటూ 
బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు 
చేశారు. హరీష్‌ రావు శనివారం హైదరాబాద్‌లో 
జరిగిన మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....హైదరా 
బాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని 


వెంకటరెడ్డి అయితే ఏకంగా చెప్పుతో కొడతా 
మన్నారు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహంతో 
ఉన్నారు. మరోవైపు... మొన్నటి అసెంబ్లీ ఎన్నికల 
సమయంలో... రైతుభరోసా పేరుతో ఏడాదికి ఎక 
రానికి రూ.15,000 ఇస్తామని కాంగ్రెస్‌ హామీ 
ఇచ్చింది. కానీ ఇప్పటికీ దాన్ని ప్రారంభించలేదు. 
పాత రైతుబంధునే కొనసాగిస్తూ.. రైతుభరోసా 
అమలు చేశామని ఇప్పుడు చెప్పుకుంటోంది. 
పాత పద్ధతిలో ఏడాదికి రూ.10,000 ఇవ్వడాని 
కి కూడా రైతులకు సర్మారు చుక్కలు చూపిస్తోం 
ది. పంటలు వేయడానికి ముందు ఇవ్వాల్సిన 
డబ్బులను కాస్తా.. పంట కోతలు అయ్యాక 
కూడా ఇవ్వలేకపోయింది. ఓ వైపు రుణమాఫీ 
చేయక, ఇటు రైతుబంధు ఇవ్వక రైతులను 
ఇబ్బందులు పెడుతోంది. అయితే... ఇన్నిరోజులు 
రైతుబంధు ఇచ్చేసినం... అని చెప్పుకున్న ము 
ఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి... ఇప్పుడు అకస్మాత్తుగా 
మే 9 లోపు బకాయిలు ఉండవని చెప్పడం 
చర్చనీయాంశమైంది. 


సమైక్యవాదులు అంటున్నారని చెప్పారు. రేవంత్‌ 


రెడ్డికి ఆంధ్రా మూలాలున్నాయి... కాబట్టి తెలంగాణ 
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 


తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోడానికి 
బీఆర్‌ఎస్‌ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారని 


తెలిపారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తోందని, 
రివర్స్‌ గేర్‌లో ౩ పోతున్న కాంగ్రెస్‌ నుండి ప్రజలు 


05.05.2024 
ఆదివారం, హైదరాబాద్‌ 


మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. 

రాష్ట్రం దివాలా తీసిందని ముఖ్యమంత్రే చెబితే పె 
ట్టుబడులు వస్తాయా? అని ప్రశ్నించారు. రేవంత్‌ 
మాటల వల్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తగ్గింది.. 
పరిశ్రమల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని 
ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌ బీజేపీలో చేరతా 
రని అర్వింద్‌, మహేశ్వర్‌ రెడ్డి అంటున్నారు.. దీన్ని 
రేవంత్‌ ఎందుకు ఖండించడం లేదు..? అని హరీష్‌ 
రావు ప్రశ్నించారు. రేవంత్‌ మైనారిటీలను మోసం 
చేస్తున్నారని, కేబినెట్‌లో మైనారిటీని తీసుకోలేదని 
మండిపడ్డారు. 8 సీట్లలో బీజేపీ గెలిచేలా కాంగ్రెస్‌, 
8 సీట్లలో కాంగ్రెస్‌ గెలిచేలా బీజేపీ ఒప్పందం చే 
సుకున్నాయని విమర్శించారు. కేంద్రంలో సంకీర్ణ 
ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని, రాష్ట్ర ప్రయో 
జనాలు కాపాడడం బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని 
స్పష్టమని అన్నారు. 


మరో ఇద్దరు రైతులు బలి..! 


మదటివేజి తడీపీయి గడంతో పంట దిగుబడిరాక ఆర్థిక ఇబ్బందులు 


భగ్గుమంటున్న భానుడు 


వేసవి వేళ చల్లని కబురు 


ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీపురం గ్రామానికి 
చెందిన తక్కళ్లపల్లి మురళీధర్‌ రావు (48) పంట 
దిగుబడిరాక అప్పుల బాధతో పురుగుల మందు 
తాగి రైతు సూసైడ్‌ చేసుకున్నాడు. తన సొంత 
పొలంతో పాటు మరికొంత భూమిని కౌలుకు 
తీసుకొని సాగు చేస్తున్నాడు. పెట్టుబడులు పెర 


ఎక్కువయ్యాయి. దాదాపు రూ.5 లక్షల వరకు 
అప్పు చేశాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించ 
కపోవడంతో మనస్తాపానికి గురై ఈ నెల 1న 
పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు 
ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవా 
రం కన్నుమూశాడు. 


పిచ్చోడి చేతిలో రాయిలా ప్రభుత్వం 


మొదటిపేజీ తరువాయి 


సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడు 
తూ... నాలుగు నెలల కాలంలో చిల్లర మాటలు, 
ఉద్దెర పనులు తప్ప చేసిందేం లేదని మండిపడ్డా 
రు. కేసీఆర్‌ కు ఉల్టా పని చేసేవిధంగా రేవంత్‌ 
రెడ్డి ప్రవరిస్తున్నారని విమర్శించారు. ప్రజల 
ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో 23 జిల్లాలు 
ఏర్పాటు చేశామని వాటిని తీసేస్తామని రేవంత్‌ రెడ్డి 
అంటున్నాడని విమర్శించారు. సిరిసిల్ల జిల్లాను 
ప్రభుత్వంతో పోరాటం చేసి సాధించుకున్నామని 
కేటీఆర్‌ గుర్తు చేశారు. రేవంత్‌ రెడ్డికి చిత్తశుద్ది 
ఉంటే కొత్తజిల్లాలను కొనసాగించాలని డిమాండ్‌ 
చేశారు.కొత్త జిల్లాలను కొనసాగించకుండా ప్రజా 
ఉద్యమం తప్పదని, దానికి బీఆర్‌ ఎస్‌ పార్టీనే నాయ 
కత్వం వహిస్తుందని హెచ్చరించారు. పార్లమెంట్‌ 
నియోజకవర్గానికి ఒక జిల్లా ఉండాలని కాంగ్రెస్‌ 


నాయకులు అంటున్నారు..మరి 33 జిల్లాల్లో ఏ 
జిల్లాలను కొనసాగిస్తారని ప్రశ్నించారు. జిల్లాల 
పై వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ 
చేశారు. రూ.3వేల కోట్ల చీరల ఆర్డర్లు ఇచ్చి కేసీఆర్‌ 
నేతన్నల బతుకులను నిలబెట్టారని చెప్పారు. 
కానీ రేవంత్‌ రెడ్డి వచ్చిన తర్వాత బతుకమ్మ చీర 
రంజాన్‌ తోఫా, క్రిస్టమస్‌ కానుక కట్‌ అయ్యాయని 
తెలిపారు. కేసీఆర్‌ 125 ఫీట్ల అంబేద్కర్‌ విగ్రహం 
పెడితే రేవంత్‌ దండ కూడా వేయలేదు. నివాళుల 
ర్పించకుండా చేశారు.. అంబేద్కర్‌ను చెరలో పె 
ట్టినట్టు రేవంత్‌ రెడ్డి అగౌరవపరిచాడని ఆగ్రహం 
వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి చేసిన తప్పుకు చెంపలు 
వేసుకుని బుద్ధితెచ్చు కోవాలని అన్నారు. దమ్ముంటే 
నేతన్నలకు రూ. 6వేల కోట్ల చీరల ఆర్డర్లు ఇవ్వాల 
ని, దిక్కుమాలిన రాజకీయాలు బండ్‌ చేయాలని 
కేటీఆర్‌ హితవుపలికారు. 


మమ 


య్య 


మేయర్‌ గద్వాల విజయలక్ష్మికి 
అవమానం 

కాంగ్రెస్‌ ఫ్లెక్సీల్లో కనిపించని ఫోటోలు, 
పేరు 

వాట్సాప్‌ గ్రూప్‌లో నిలదీసిన మేయర్‌ 
దానం వర్గీయులపై మండిపాటు 


లి 


a 


తెలంగాణం, హైదరాబాద్‌ (మే 04): హైదరా 
బాద్‌ మేయర్‌ గద్వాల విజయ లక్ష్మికి కాంగ్రెస్‌ 
పార్టీలో అవమానం జరిగింది. వంట ఎన్ని 
కల నేపథ్యంలో సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్య 
ర్థిదానం నాగేందర్‌ వర్గీయులు ప్రచార ఫ్లెక్సీలను 
విడుదల చేశారు. ఈ ప్లెక్సీ లలో విజయ లక్ష్మితో 
పాటు డిప్యూటీ మేయర్‌ ఫోటోలను వేయలేదు. 
దీంతో సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ వాట్సాప్‌ 
గ్రూప్‌ లోనే గద్వాల విజయ లక్ష్మి నిలదీశారు. Ta 
టోకాల్‌ ప్రకారంగా.. మేయర్‌, , డిప్యూటీ మేయ! 
ఫోటోలు లేకుండా ప్లెక్సీలు ఎలా తయారు న 
అని ప్రశ్నించారు. మేం ఏమైనా ఇతర పార్టీలో 
ఉన్నామా..? అంటూ ఆగ్రహానికి గురయ్యారు. 
దీంతో దానం అనుచరులు మేయర్‌, డిప్యూటీ 


కరా..? 


మేయర్‌ ఫోటోలతో మరో 'ఫ్లెక్సీని రెడీచేసి వాట్సాప్‌ ప్‌ 
గ్రూప్‌ లో షేర్‌ చేసారు. కూల్‌ అయిన మేయర్‌ తన 
సంభాషణలను డిలీట్‌ చేశారు. అయితే అప్పటికే 
మేయర్‌ మెసేజ్‌ లను స్కీన్‌ షాట్‌ తీసి సోషల్‌ 
మీడియాలో షేర్‌ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్‌ 
అవుతున్నాయి. గద్వాల విజయ లక్ష్మి బీఆర్‌ఎస్‌ 
నుండి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. 
పార్టీ మారిన సమయంలో ఆమె బీఆర్‌ఎస్‌లో 
ఓనర్‌షిప్‌, పార్ల ర్షర్‌షిప్‌ లేదని విమర్శించారు. 
దీంతో వీఆర్‌ఎస్‌ నేతలు ఓనర్‌షిప్‌, పార్ట్నర్‌షిప్‌ 
కావాలంటే అవన్నీ భరించాల్సిందే అంటూ 
ఎద్దేవా చేస్తున్నారు. 


రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు 
47డిర్రీల టెంపరేచర్‌ నమోదు 


తెలంగాణం, హైదరాబాద్‌ (మే 4): రాష్ట్రం 
లో భానుడు ఉగ్రరూపం దాల్బుతున్నాడు. 
రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. 
రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతు 
న్నాయి. శనివారం రికార్డు స్థాయిలో 47డిగ్రీల 
టెంపరేచర్‌ నమోదు అయ్యాయి. ఎండలకు 
తోడు వడగాల్పులు వీస్తుండటంతో జనం అల్లా 
డిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావా 
లంటేనే జంకుతున్నారు. ఉదయం 8గంటల 
నుంచి సూర్యప్రతాపం మొదలవుతోంది. 
మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మూనుషం 
గాకనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా 47 
డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల 


జిల్లాలోని రాయికల్‌ మండలం అల్లీపూర్‌, ధర్మ 
పురి మండలంలోని జైనా, కరీంనగర్‌ జిల్లా 
వీణవంకలో అత్యధికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్ర 
తలు నమోదయ్యాయి. అటూ కరీంనగర్‌ జిల్లా 
జమ్మికుంట, నల్లగొండ జిల్లా చందంపేట 
మండలం  తేల్టేవరపల్లిలో 46.7డిగ్రీలు, 
నిజామాబాద్‌ జిల్లా జక్రా, నారాయణపేట 
జిల్లా ఉట్మూరులో 46.4 డిగ్రీలు, నారాయణ 
పేట జిల్లా కృష్ణ, మంచిర్యాల జిల్లా నస్పూర్‌, 
నల్లగొండ జిల్లా వేములపల్లిలో 46.3డిగ్రీల 
ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత 
ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా 
ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చ 
రిస్తున్నారు. బయటకు ఎవరూ రావొద్దని చెబు 
తున్నారు.దాదాపు 10 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ 
జారీ చేశారు. 


ఆగర్భ శ్రీ నీమంతుడికి.. 
భూగర్భ కార్మికుడికి పోటీ 


మొదటిపేజీ తరువాయి 


అధినేత కేసీఆర్‌ ఆరోపించారు. గోదావరిఖనిలో 
తాను వస్తుంటే ఒక దళిత అమ్మాయి వచ్చిందని, 
తాను దళిత బంధు తీసుకున్నా నెలకు 30 వేలు 
సంపాదిస్తూ చాలా సంతోషంగా ఉందని చెప్పిం 
దని ఉద్వేగానికి గురయ్యారు. ఆరోజు లక్షా 30 
వేల మందికి బీఆర్‌ఎస్‌ దళిత బంధు ఇచ్చిందని, 
ఆ డబ్బులన్నీ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వాపస్‌ తీ 
సుకుందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరు 
మీద బ్రహ్మండంగా పల్లెలు, పట్టణాలు అభివృద్ధి 
చేసుకున్నామన్నారు. పల్లెల్లో అన్ని మాయం 
అయితున్నాయని, పంచాయితీలకు డబ్బులు 
ఇచ్చే పరిస్థితి లేదన్నారు. పంచాయితీలు, ము 
న్సిపాలిటీ ఊడ్చే పరిస్థితి లేదు, హరిత హారం 
చెట్లు ఎండి పోతున్నాయన్నారు. యువకులు 
ఆడుకోవాలని పెట్టిన క్రీడ ప్రాంగణాలలో చెట్లు 
మొలుస్తున్నయని కేసీఆర్‌ వాపోయారు. ఈ ఐదు 
నెలల కాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఆగమైంది.. 

సీఎం రేవంత్‌ ఒట్లు నమ్మేటట్టు లేదు అని కేసీఆర్‌ 
అన్నారు. ఈ రోజు పార్లమెంట్‌ ఎన్నికలు జరు 
గుతున్నాయి. ఐదు నెలలకు ముందు తెలంగాణ 
రాష్ట్రం ఎట్ల ఉండే. ఈ ఐదు నెలల్లోనే ఇంత 
ఆగం ఎందుకు అయిందో ఆలోచన చేయాలి. 
ఐదు నెలల కింద సాగునీళ్లకు, మంచినీళ్లకు, 
కరెంట్‌కు ఇబ్బంది లేదు. సాగు, తాగునీరు, 
కరెంట్‌ విషయంలో ఈ ఐదు నెలల్లోనే ఎలాంటి 


మార్పులు వచ్చాయో గమనించాలి. కేసీఆర్‌ 
ఉన్నప్పుడు, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్ర 
హ్మాండంగా రెప్పపాటు కూడా కరెంట్‌ పోలేదు. 
మరి ఇవాళ ఎందుకు కరెంట్‌ కోతలు స్టార్ట్‌ 
అయ్యాయి. అన్ని వర్గాల ప్రజలకు తాగునీళ్లు 
అందించాం. మరి పరిశుభ్రమైన నీళ్లు ఎక్కడ 
మాయం అయ్యాయి. కేసీఆర్‌ ఇచ్చిన సీఎం రిలీఫ్‌ 
ఫండ్‌, కల్యాణలక్ష్మి చెక్కులు ఎక్కడ మాయం 
అయ్యాయి. అర చేతిలో వైకుంఠం చూపెట్టి ఆరు 
గ్యారెంటీలని చెప్పి కాంగ్రెస్‌ ప్రజలను మోసం 
చేసింది అని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. “ఎన్నికల 
కుముందు రూ. 2 లక్షలు రుణం తీసుకుంటే 
డిసెంబర్‌ 9న మాఫీ చేస్తానని రేవంత్‌ రెడ్డి 
అన్నాడు. కానీ అది అమలు కాలేదు. రైతుబంధు 
కూడా అందరికీ రాలేదు. కరెంట్‌ కోతలు మొద 
లయ్యాయి. వీటిపై ఆలోచన చేయాలి. బీఆర్‌ఎస్‌ 
ప్రభుత్వం సమకూర్చిన రైతుబంధు డబ్బులు 
ఎటుపోయాయి..? అడ్డగోలు హామీలిచ్చిన సీఎం 
ఇప్పుడు ఏ ఊరికి పోతే ఆ ఊర్లో దేవుని మీద ఒట్టు 
పెడుతున్నాడు. ఈ ఒట్టు నమ్మేటట్టు ఉన్నదా..? 
అంటే లేదు. కాంగ్రెస్‌ నాయకులు ఏమీ చేయరు 
అని మనకు అర్థమైంది” అని కేసీఆర్‌ తెలిపారు. 
ఇదిలా ఉంటే, బస్సుయాత్ర తోవలో ఆగి గోదార 
మ్మకు కేసీఆర్‌ పూజలు చేశారు. ఈ సందర్భం 
గా దారిపొడవునా హారతులు, దీపాలతో ఘన 
స్వాగతం పలికారు మహిళలు. 


౩రోజులు రాష్ట్రానికి వర్షసూచన 

తెలంగాణం, హైదరాబాద్‌ (మే 4): రాష్ట్రానికి 
వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. రా 
ష్ట్రంలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని 
తెలిపింది. సోమవారం నుంచి మూడు రోజుల 
పాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి 
మోస్తారు వర్షాలు కురిస్తాయని, ఉరుములు, మె 
రుపులతో పాటు గంటకు 3040 కి.మీ వేగంతో 


ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. 
నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల జిల్లా, జయశంక 
ర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, 
ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబా 
ద్‌, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబా 
ద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మెదక్‌, నాగర్‌ కర్నూల్‌ 
జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయ 
ని వాతావరణ శాఖ ప్రకటించింది. 


కాంగ్రె 


నవీపేట ఎన్నికల ప్రచారంలో అరవింద్‌ 

తెలంగాణం, నిజామాబాద్‌ (మే 04): కాంగ్రెస్‌ 
ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని బీజేపీ ఎంపీ 
ధర్మపురి అరవింద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
శనివారం అరవింద్‌ నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ 
మండలం జన్నేపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వ 
హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 
ఎన్నికల హామీలు అమలు చేయని రేవంత్‌ రెడ్డికి 
ప్రభుత్వాన్ని పాలించే అర్హత లేదని అన్నారు. 


స్‌ ప్రభుత్వం కూలిపోతుంది! 


మర్శించారు. 

మూడు నెలల తర్వాత రేషన్‌ కార్డుల కోసం ఉద్య 
మిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. త్వరలో 
కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోవాలని ప్రజలు 
పూజలు చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ 
సర్కార్‌ అవినీతిని పెంచి పోశించిందని, కేంద్రం 
ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించిందని విమ 
రించారు. అందుకే వీఆర్‌ఎస్‌ ఓడిపోయిందని 
ఆరోపించారు. మోడీ పాలనతోనే సుస్థిర పాలన 


కేంద్రం ఉచిత బియ్యం ఇస్తుంటే రా ష్ట్ర ప్రభుత్వం 
కనీసం రేషన్‌ కార్డులు కూడా ఇవ్వడం లేదని వి 


సాధ్యమని, దేశమంతా మోడీ పాలనే కోరుకుంటు 
న్నారని నబ్యాఖ్యానరణాము 


పోలీస్‌ కస్టడీకి మన్నె క్రిశాంక్‌ 


ఆందోళనలో క్రిశాంక్‌ పష 
సుహాసిని 


తెలంగాణం, శనివారం (మే 04): ఉస్మానియా 
యూనివర్సిటీ పేరుతో ఫేక్‌ సర్కులర్‌ తయారు 
చేశారనే ఆరోపణలతో బీఆర్‌ఎస్‌ నేత మన్నె 
క్రిశాంక్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి 
తెలిసిందే. శనివారం మన్నె క్రిశాంక్‌ను ఒకరోజు 
పోలీస్‌ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. ఈ 
నేపథ్యంలో నేడు క్రిశాంక్‌ను ఓయూ పోలీసులు 
కస్టడీలోకి తీసుకోనున్నారు. అయితే క్రిశాంక్‌ 
భద్రతపై ఆయన సతీమణి సుహాసిని ఆందోళన 
చెందుతున్నారు. కస్టడీలో సీసీటీవీ లేదా న్యాయవా 
దిని కోర్టు ఎందుకు అనుమతించలేదని సుహాసిని 
ప్రశ్నించారు. 

కేసు గురించి పూర్తిగా తెలిసినప్పుడు కస్టడీ 
అవసరం ఏంటని ప్రశ్నించారు. సోమవారం 
బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ ఉందని అప్పటి 
వరకు ఎందుకు అడగడం లేదని, హడావిడిగా 
సెలవురోజు ఆదివారం పోలీస్‌ కస్టడీ ఏంటని ప్ర 
శ్నించారు. అంతే కాకుండా క్రిశాంక్‌ సెల్‌ ఫోన్‌ 


ఎందుకు స్వాధీనం చేసుకున్నారని... మాదాపూర్‌ 
పోలీసులు ఇంతకుముందు ఒక కేసులో ఒక ఫోన్‌ 
స్వాధీనం చేసుకున్నారు అది ఇంకా కోర్టులో హా 
జరుపరచలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ మేనిఫె 
స్టోలో తాము అధికారంలోకి వస్తే "బెయిల్‌ అనేది 
నియమం, జైలు మినహాయింపు" అని చెప్పారు. 
కానీ అది కేవలం కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాకు 
మాత్రమే వర్తింపజేస్తుందా...? అని మండిపడ్డారు. 


కెలఅగాణం 


www.newslinetelugu.com 


తెలుగు దినపత్రిక 


నేడు రాష్ట్రానికి జాతీయ నేతలు 


మూడు సభల్లో పాల్గొననున్న అమిత్‌ షా 
నిర్మల్‌కు రాహుల్‌ గాంధీ 


తెలంగాణం, హైదరాబాద్‌ (మే 4) : పార్లమెం 
ట్‌ ఎన్నికల ప్రచారం దగ్గరపడుతుండటంతో 
జాతీయ పార్టీలు మరింత జోరు పెంచాయి. 
వరుసగా తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు 
క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు వచ్చిన 
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మరోసారి నేడు 
రాష్ట్రానికి రానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 
1.55 నిమిషాలకు బెంగపేట ఎయిర్‌పోర్టుకు 
రానున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.05 
నిమిషాలకు అసిఫాబాద్‌ చేరుకుంటారు. అక్కడ 
ఏర్పాటు చేసిన బహిరంగసభలో మధ్యాహ్నం 
3.20 నిమిషాల నుంచి 4గంటల వరకు పా 


ల్లొంటారు. అక్కడి నుంచి మళ్లీ నిజామాబాద్‌ 
చెరుకొని గిరిరాజ్‌ కాలేజీలో నిర్వహించనున్న 
బహిరంగసభలో పాల్గొంటారు. ఈ సభ ముగిం 
చుకొని సాయంత్రం 6.50 నిమిషాలకు సికింద్రా 
బాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే సభలో పాల్గొని 
రాత్రికి తిరిగి పశ్చిమబెంగాల్‌ వెళ్లనున్నారు. 
కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ సైతం 
ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. దీనిలో 
భాగంగా ఆదివారం ఆయనరా జ్ర నికి రానున్నా 
రు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోజరిగే ఇ భారీ బహిరంగ 
సభలో రాహుల్‌ గాంధీ ఉదయం 1 1గంటలకు 
పాల్గొంటారని జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క 
తెలిపారు. కలెక్టరేట్‌ రోడ్డులోని క్రషర్‌ గ్రౌండ్‌లో 
జరిగే ఈ సభకు రాహుల్‌ హాజరవుతారని 
చెప్పారు. 


నా అరెస్ట్‌ కు డీకే అరుణ కుట్ర 


కొత్తకోట కార్నర్‌ మీటింగ్‌లో రేవంత్‌ 
కొత్త ముచ్చట 


తెలంగాణం, వనపర్తి (మే 04): తనను అరెస్ట్‌ 
చేసేందుకు అమిత్‌ షాతో కలిసి బీజేపీ నేత డీకే 
అరుణ కుట్ర చేస్తోందని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరో 
పించారు. శనివారం రేవంత్‌ రెడ్డి కొత్తకోటలో 
కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భం 
గా ఆయన మాట్లాడుతూ....డీకే అరుణ కాంగ్రెస్‌ 
పార్టీలో ఎన్నో పదవులు అనుభవించారని 
అన్నారు. ప్రస్తుతం మోడీ చేతిలో చురకత్తి అయి 
కాంగ్రెస్‌ పార్టీనే ఓడించేందుకు సిద్దమయ్యారని 
ఆరోపించారు. పాలమూరు అభివృద్ధి కోసం 


పాటు పడుతున్న తనను అరెస్ట్‌ చేయించేందుకు 
ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్‌ షాతో కుమ్మక్కై 
కేసులు పెట్టించే కుట్రకు డీకే అరుణ ప్రయత్నిం 
చారని ఆరోపించారు. ఢిల్లీ దొంగలకు డీకే అరుణ 
సద్దులు మోస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్ర 
మవ్యాపారాలు చేసిన డీకే అరుణ మనకు అవసర 
మా అంటూ సంచలన ఆరోపణలు చేశారు. 70 
ఏళ్ల అనంతరం పాలమూరు ప్రాంత బిడ్డ ముఖ్య 
మంత్రి అయితే 150 రోజులు కూడా కాకముందే 
కాకులు, గద్దలు తనను పొడుస్తూ సీఎం పదవి 
నుండి దిగిపోవాలంటున్నారని మండిపడ్డారు. 
రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి ఎన్నికల్లో 
కర్ర కాల్చి వాత పెట్టాలని అన్నారు. 


ప్రచార ఖర్చులకు ఉబ్బుతీప్యిని కాంగ్రెస్‌ 


టికెట్‌ ఇచ్చేసిన అభ్యర్థి 

తెలంగాణం, ఒడిశా (మే 04): ప్రచార ఖర్చుల 
కు డబ్బు లేకపోవడంతో అభ్యర్థి టికెట్‌ను తిరిగి 
ఇచ్చేసిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. 
పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో పూరి నుండి 
కాంగ్రెస్‌ తరపున సుచిత్ర మొహంతీ నామినే 
షన్‌ దాఖలు చేశారు. అయితే, ఎన్నికల కోసం 
ప్రచారం నిర్వహించాలి. ప్రచారం చేస్తేనే ప్రజల 
మధ్యన ఎక్కువ సమయం గడిపే అవకాశం లభి 
స్తుంది. కానీ, ప్రచారం చేయాలంటే అంతో ఇంతో 
డబ్బు కావాల్స వస్తుంది కాదా.. ఇక ఆ ఖర్చులకు 
కోసం డబ్బు లేకపోవడంతో సుచిత్ర మొహంతీ 
తన టికెట్‌ను పార్టీకి తిరిగి ఇచ్చేశారు. దీనిపై 
స్పందించిన ఆమె.. పార్టీ నుంచి తనకు ప్రచారం 
కోసం నిధులు అందలేదని తెలిపారు. అసెంబ్లీ స్టా 
నాల్లో బలహీన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారని... 
మరోవైపు బీజేపీ, బీజేడ్‌, పార్టీలు ప్రచారం 'కోసం 


భారీగా ఖర్చు చేస్తున్నాయని అన్నారు. ఇలాంటి 
పరిస్థితుల్లో డబ్బు లేకుండా పో పోటీ చేయడం కష్ట 
మని. అందుకే టికెట్‌ ఇచ్చేశానని ఆమె వ్యాఖా, 
నించారు. 


విషాదాంతమైన విహారయాత్ర 


కారు ప్రమాదంలో 
ఐదుగురు విద్యార్దులు మృతి 
®. 


తెలంగాణం, ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఘోర 
రోడ్డు ప్రమాదం సంభవించింది. ముస్సోరి - 
డెహ్రాడూన్‌ మార్గ్‌ ర్సుడిపానీ రోడ్‌లోని పానీ 
వాలా బండ్‌ సమీపంలో ఓ కారు అదుపు తప్పి 
లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 
ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు 
డెహ్రాడూన్‌ ఐఎంఎస్‌ కాలేజీ విద్యార్థులుగా గు 
ర్తించారు.స్థానిక పోలీసులు తెలిపిన వివరాల 
ప్రకారం... డెహ్రాడూన్‌ ఐఎంఎస్‌ కాలేజీలో 
చదువుతున్న ఆరుగురు విద్యార్థులు నలుగురు 
అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు విహార యాత్ర 
కోసం ముస్సోరి వెళ్లారు. అయితే, వీరు ప్రయాణి 
స్తున్నకారు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 
ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కో 


ల్పోయారు. ఈ ప్రమాదంలో నాన్సీ అనే యువతి 
తా గాయపడినట్లు ఎస్పీ ప్రమోద్‌ కుమార్‌ 
తెలిపారు. ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి 
చికిత్స చేయిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం యువతి 
పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. 
ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు 
చేస్తున్నట్లు వెల్లడించారు. 


కాంగ్రెస్‌ కంటే బీఆర్‌ఎస్‌ నయం 
రేవంత్‌ 'రెడ్డి' రాజ్యం తెస్తున్నారు 
4 = 

మూడింటిలో ఒక్కటి కూడా మదిగలకు 
ఇవ్వలే 
మా ఓట్లు లేకుండానే అధికారంలోకి 
వచ్చారా..? 
సీఎం రేవంత్‌పై మోత్కుపల్లి ఫైర్‌ 
తెలంగాణం, హైదరాబాద్‌ (మే 04): కాంగ్రెస్‌ 
పార్టీకి ఓటు వేస్తే తనను చంపినట్టే అని కాంగ్రెస్‌ 
సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. 
లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తెలంగాణలో మాదిగ 
సామాజిక వర్గానికి సీటు ఇవ్వకపోవడాన్ని నిర 

స్తూ శనివారం ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద 
కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ ధర్నా 
చౌక్‌ వద్ద ధర్నానిర్వహించారు. ఈ కార్యక్రమంలో 


మోత్కుపల్లి మాట్లాడుతూ... నా అక్కాచెల్లెల్లందరికీ 
చెబుతున్నా...రేవంత్‌ రెడ్డికి ఓటేస్తే నన్నుమీరుచం 
పినట్లే అని కన్నీళ్లు పెట్టుకున్నారు 

రేవంత్‌ రెడ్డికి ఓటేస్తే మీరు వ మోత్కుపల్లి నర్సిం 


హులును చంపినట్లే.. మీ కోసం నా జీవితం 
ఇస్తానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీ కోసం 
ప్రాణం ఇస్తా, ఈ జాతి గౌరవం నిలబడాలి మన 
బలమేంటో తెలియాలి. మాదిగ బలమేంటో మీకు 


05.05.2024 
ఆదివారం, హైదరాబాద్‌ 


పినట్టే 


చూపిస్తాం అంటూ సీఎం రేవంత్‌ రెడ్డికి సవాల్‌ 
విసిరారు. తెలంగాణలో మూడు ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థా 
నాలుంటే ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వలేదని 
ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవం ఇస్తే ఊరుకుం 
టామని...లేదంటే ఊరుకునేంది లేదని హెచ్చరిం 
చారు. సీఎం రేవంత్‌ రెడ్డి మాదిగలకు అన్యాయం 
చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆయన మాదిగల వ్యతిరేకి అని 80 లక్షల మంది 
మాదిగలు ఓటు వేయకుండానే కాంగ్రెస్‌ అధికా 
రంలోకి వచ్చిందా...? అని ప్రశ్నించారు. రేవంత్‌ 
రెడ్డి మాదిగలను పక్కన పెడుతూ ఆ సమాజికవర్గా 
నికి అన్యాయం చేస్తున్నారని అన్నారు. రేవంత్‌... 
రెడ్డి రాజ్యం తెస్తున్నారని వ్యాఖ్యానించారు. 
కాంగ్రెస్‌ పూర్తిగా మాదిగలకు దూరం అవుతుం 
దని చెప్పారు. రేవంత్‌ రెడ్డి కొందరినే చేరదీస్తూ 
పార్టీలో ప్రభుత్వంలో తన పరపతిని కాపాడుకునే 
ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. 


ఛాయ్‌ కబుర్లు... కుశల ప్రశ్న లు 


కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌ కుమార్‌కి మద్దతుగా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సిరిసిల్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మార్పింగ్‌ 


వాక్‌ చేస్తూ పట్టణంలోని రైతు బజార్‌ వద్ద రైతులు, ప్రజలను కలుసుకొని వారితో ముచ్చటించారు. అనంతరం గాంధీ చౌక్‌ వద్ద పాత మార్కెట్‌లో వ్యాపారస్తులను, ప్రజలను 


కలిశారు. - తెలంగాణం, సరిసిల్ల(మే 04) 


“స్పిరిట్‌ ఆఫ్‌ కాంగ్రెస్‌” 
అరుణ్‌ రెడ్డికి 3 రోజుల పోలీస్‌ 


తెలంగాణం, ఢిల్లీ(మే 03): 


“స్పిరిట్‌ ఆఫ్‌ కాంగ్రెస్‌” అరుణ్‌ రెడ్డికి 3 రోజుల 
పాటు పోలీస్‌ కస్టడీకి పాటియాల కోర్టు జడ్జి 
అనుమతించారు. సోషల్‌ మీడియాలో అరుణ్‌ 
రెడ్డి యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. 
కేంద్ర మంత్రి అమిత్‌షా ఫేక్‌ వీడియో కేసులో 
అరుణ్‌ రెడ్డిని ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు 
చేశారు. పాటియాలా కోర్టు జడ్జి నివాసంలో రాత్రి 
అరుణ్‌ను ఢిల్లీ పోలీసులు హాజరు పరిచారు. 
అరుణ్‌ రెడ్డిని మూడు రోజుల పాటు పోలీస్‌ కస్ట 
డీకి జడ్జి ఇచ్చారు. అరుణ్‌ రెడ్డిని అమిత్‌ షా ఫేక్‌ 
వీడియోపై ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. సా 
క్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో 
అరుణ్‌ రెడ్డి ఫోన్లను ఢిల్లీ పోలీసులు సీజ్‌ చేసినట్టు 
సమాచారం. 


బ్ర 


కొండచరియలు విరిగిపడి 
౩7 మంది మృతి 


తెలంగాణం, బ్యూ! రో (మే 04): బ్రెజిల్‌లో 
దక్షిణాది రాష్ట్రం రియో గ్రాండే డుసుల్‌లో భారీ 
వర్షాలు కురిశాయి. దీంతో ఆ రాష్ట్రంలో మట్టిచరి 
యలు విరిగిపడ్డాయి. ఆ ఘటన వల్ల 37మంది 
ప్రాణాలు కోల్పోయారు. సుమారు 74 మంది 
ఆచూకీ లేకుండాపోయారు. ప్రస్తుతం ఆ రాష్ట 


నాలుగు ఐఫోన్లు పట్టివేత 

తెలంగాణం, మహారాష్ట్ర (మే 04): ఎన్నికల 
వేళ మ; హారాష్ట్ర ముంబైలోని అంతర్జాతీయ 
విమానాశ్రయంలో భారీగా బరగారం: పట్టుబ 
డింది వేర్వేరు కేసుల్లో పది కిలోలకు పైనే ఇ బం 
గారాన్ని, పలు విలువైన వస్తువులను ముంబై 
కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
ఛత్రపతి శివాజీ హహారాజ్‌ ఎయిర్‌పోర్ట్‌లో 
మొత్తం 20 కేసుల్లో 12.74 కిలోల బంగారం 
పట్టుబడినట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. 


ఎయిర్‌పోర్ట్‌లో 12 కేజీల బంగారం 


బంగారంతోపాటు ఖరీదైన నాలుగు ఐఫోన్లను 
(15 ప్రో ఫోన్లను) కూడా స్వాధీనం చేసుకున్న 
ట్లు చెప్పారు. బంగారాన్ని లోదుస్తులు, వాటర్‌ 
బాటిల్స్‌, శరీరంపై దొంగచాటుగా దాచి తర 
లిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. 
పట్టుబడిన బంగారం, ఐఫోన్ల విలువ సుమారు 
రూ.8.37 కోట్లకుపైమాటే అని అంచనా. ఈ 
మేరకు కేసు నమోదు చేసిన కస్టమ్స్‌ అధికారు 
లు.. ఐదుగురు ప్రయాణికుల్ని అరెస్ట్‌ చేసినట్లు 
వెల్లడించారు. 


అదుపు తప్పినట్లు ఆ రాష్ట్ర గవర్నర్‌ ఎడూర్దో 
లీట్‌ తెలిపారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించా 
రు. ప్రభావత ప్రాంతాలకు సాయాన్ని అందిం 
చనున్నట్లు అధ్యక్షుడు లుజ్‌ ఇనాసియో లులా 
డ సిల్వా తెలిపారు. ఫెడరల్‌ దళాలు సహాయ 
కార్యక్రమాల్లో మునిగాయి. మట్టిచరియల వల్ల 
అనేక ప్రాంతాలు మట్టిదిబ్బలుగా మారాయి. 
చాలా ప్రదేశాల్లో వాహనాలన్నీఆ మట్టిలో ముని 
గిపోయాయి. ఇండ్లు కోల్పోయినవారిని సురక్షిత 

5 తల్లిని విద్యుత్‌ స్తంభానికి కట్టేసి 


వ్యాప్తంగా రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. 
ఇండ్లు, బ్రిడ్జ్‌లు కూలిన ప్రదేశాల్లో శిథిలాలను 
తొలగిస్తున్నారు. విచిత్ర వెదర్‌ వల్ల పరిస్థితులు 


ప్రాంతాలకు తరలించారు. ఆహారం, నీరు అంది 
స్తున్నారు. స్థానిక గుయిబా నది ఉప్పొంగుతోంది. 
డేంజర్‌ లెవల్స్‌ దాటి నీరు ప్రవహిస్తోంది. 


తెలంగాణం, కర్ణాటక (మే 04): కర్ణాటకలోని 
హవేరీ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 
కుమారుడు చేసిన తప్పుకు ఓ తల్లి బలైంది. రాణే 
బెన్నూర్‌ తాలూకా అరెమల్లాపూర్‌ గ్రామానికి 
చెందిన ఓ యువకుడు తాను ప్రేమించిన అదే 
గ్రామానికి చెందిన యువతితో పారిపోయాడు. 
దీంతో యువతి కుటుంబం ఆగ్రహంతో ఊగిపో 
యింది. యువకుడి ఇంటికి వెళ్లి అతడి తల్లి 50 
ఏళ్ల హనుమవ్వపై దాడి చేసింది. అనంతరం 
ఆమెను ఇంట్లో నుంచి వీధిలోకి లాక్కొచ్చి విద్యుత్‌ 
స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటన 
నాలుగు రోజుల క్రితం జరగ్గా తాజాగా ఆలస్యం 


పారిపోయిన కొడుకు 


గా వెలుగులోకి వచ్చింది. హనుమవ్వకుమారుడు 
మంజునాథ్‌, అదే గ్రామానికి చెందిన పూజ అనే 
యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 
అయితే, వీరి ప్రేమను అంగీకరించకపోవడంతో 
ఇద్దరూ ఇటీవలే గ్రామం విడిచి పారిపోయారు. 
ఈ విషయం తెలుసుకున్న పూజ కుటుంబీకులు 
యువకుడి తల్లిపై దాడి చేసి దారుణంగా కొట్టి అవ 
మానపరిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు 
ఘటనాస్థలికి చేరుకొని బాధిత మహిళను రక్షిం 
చారు. మహిళ ఫిర్యాదు మేరకు ఐపీసీలోని 324, 
354 బీ, 504, 506, 34 సెక్షన్ల కింద కేసు 
నమోదు చేశారు. ఘటనకు సంబంధించి ముగ్గు 
రిని అరెస్ట్‌ చేశారు. 


www.newslinetelugu.com 


తెలంగాణం, వికారాబాద్‌ (మే 04) : వికారా 
బాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండల టౌన్‌ లో గడప 
గడప ఎన్నికల ప్రచారం నిర్వహించిన పార్టీ 
శ్రేణులు నాయకులు కార్యకర్తలు. ఈ సంద 
ర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కేసీఆర్‌ 
ప్రభుత్వ హయాంలోనే పేదలకు పెన్షన్‌ గాని 
రైతుబంధు రైతు రుణమాఫీ ఒక రైతు చనిపోతే 


PEO 


తెలుగు దినపత్రిక 


చారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో మన్నే శ్రీనివాస్‌ 
రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు 
కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపీపీ 
మహిపాల్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ శిరీష రమేష్‌, 
మైనారిటీ సెల్‌ అధ్యక్షులు సయ్యద్‌ ,పార్టీ 
వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెంకటేష్‌, ఎంపీటీసీ శంకర్‌ 
శివమ్మగ్రామ అధ్యక్షులు తోక రాములు లక్ష్మప్ప 


ఐదు లక్షల రూపాయలు ఎన్నో కార్యక్రమాలు 
చేపట్టడం జరిగిందని వారు ప్రజలకు వివరిం 


నారాయణ నరేష్‌ నాయకులు ర్యకర్తలు తదిత 
రులు పాల్గొన్నారు 


బీజేపీ ఇంటింటికి ప్రచారం 


తెలంగాణం జగిత్యాల కథలాపూర్‌ (మే 04) 


తెలంగాణం జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండ 
లంలోని బొమ్మేన గ్రామంలో బీజేపీ కార్యకర్తలు 
ఇంటింటికి వెళ్లి బండి సంజయ్‌ కి ఓటు వేసి 
గెలిపంచాలని ప్రచారం చేశారు. మళ్లీ బండి 


జా (౬ 


సంజయ్‌ ని గెలిపించి మోడీ నీ మళ్లీ ప్రధానిని 
చేసి మన దేశాన్ని ఇంకా అభివృద్ధి ప్రయాణంలో 
నడిపించాగాలరని చెప్పారు. ఈ కార్యక్రమంలో 
బీజేపీ కార్యకర్తలు పిడుగు ఆనందం, అల్లూరి 
బాపురెడ్డి, వి సురేష్‌, గండ్లోజీ స్వామి, బి మల్లయ్య 
తదితరులు పాల్గొన్నారు. 


బెల్లంవారి ఆధ్వర్యంలో చలి వేంద్రం ఏర్పాటు 


తెలంగాణం, వికారాబాద్‌ (మే 04) 


వికారాబాద్‌ జిల్లాదౌల్తాబాద్‌ మండల పరిధిలోని 
గోకపసల్వాద్‌ గ్రామంలో ఎండ తాకిడి కోసం నీళ్ల 


దాహంతీర్చుటానికి అంబేద్కర్‌ కూడలిలో బెల్లం 
వారి ఆధ్వర్యంలో చలి వేంద్రం ఏర్పాటు చేశారు. 
ఈ కార్యక్రమంలో బెల్లం కుటుంబ సబ్యులు గ్రామ 
ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 


కలసిరాని చేరికలు 


తెలంగాణం, మంగపేట, (మే 04) 


ములుగు జిల్లాలో కలిసి రాని చేరికలు. అసెంబ్లీ 
ఎన్నికల్లో తారు మారైన విషయం అందరికీ 
తెలిసిందే. గత ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ఉన్నప్పుడు 
ఇదే ములుగు జిల్లాలో వివిధ పార్టీలనుండి వేల 
సంఖ్యలో బీఆర్‌ఎస్‌ పార్టీలోకి రావడం జరిగింది. 
దాంతో ములుగు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ 
కు ఎదురు లేదు, తిరుగు లేదు, గెలుపు బీ ఆర్‌ 
ఎస్‌ పార్టీదే అనుకున్నారు. కానీ ఎవరు ఉహిం 
చనట్టుగా కాంగ్రెస్‌ భారీ మెజార్టీ తో గెలిచింది. 
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 
కొంతమంధి కాంగ్రెస్‌ పార్టీ లోకి వెళుతున్నారు 
పార్టీలోకి వెళ్లినంత మాత్రాన కాంగ్రెస్‌ కి ఓటు 
వేస్తారని నమ్మకం ఏంటి...? మా పార్టీలో ఎక్కువ 
నాయకులు ఉన్నారు కదా మా పార్టీకే ప్రజల 
మద్దతు ఎక్కువగా ఉంటుంది అనుకుంటే అది 


అవివేకమే. ఇప్పుడు ప్రజలు ఒక నాయకున్ని 
బట్టి ఆ నాయకుడు మాటలు బట్టి మోసపోయే 


గ్రామ పంచాయతీ లో త్రాగు నీటి ఎద్దడి 


తెలంగాణం, కాటారం, (మే 04) : జయశం 
కర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం 


పెట్టుకొని నీరు కోసం పడిగాపులు కాస్తున్నారు. 
వెంటనే సంబంధిత అధికారులు స్పందించి 


బయ్యారం గ్రామ పంచాయతీ 8వ వా రులోగత 
కొన్ని రోజులుగా త్రాగు నీరు లేక ప్రజలు తీవ్ర 
ఇబ్బంది పడుతున్నారు. మహిళలు బిందెలు 


త్రాగు నీటి సరఫరాను పునరుద్ధరణ చేసి మా 
గొంతు ఎండిపోకుండా చూడాలని వార్డు ప్రజలు 
కోరుతున్నారు. 


ఓటు హక్కును వినియోగించుకున్న వృద్దులు 
౧ 


తెలంగాణం, రుద్రంగి (మే 04) : లోక్‌ సభ 
ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా 
రుద్రంగి మండల కేంద్రంలో హోమ్‌ ఓటింగ్‌ 
ప్రారంభం అయింది. వికలాంగులు, 80 
సంవత్సరాలు పైబడిన ఓటర్లకు ఇంటి నుండే 
ఓటు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వెసలుబాటు 


కల్పించిన విషయం తెలిసిందే. కాగా రుద్రంగి 
మండలకేంద్రంలో 35 మంది నడవలేని స్థితిలో 
ఉన్నారని, ఫామ్‌ 12 సి ద్వారా హోమ్‌ ఓటింగ్‌ కు 
అర్హులుగా అధికారులు తెలిపారు. అందులో 17 
మంది ఓటర్లు బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా తమ ఓటు 
హక్కును వినియోగించుకున్నారు. 


తెలంగాణం, వికారాబాద్‌ (మే 04): వికారాబాద్‌ 
జిల్లా దౌల్తాబాద్‌ మండల పరిధిలోని గోకపసలాద్‌ 
కాంగ్రెస్‌ పార్టీ నాయకుల విలేకరుల సమావేశం 
ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి కోడంగల్‌ను 
అన్ని రంగాల్లో వేల కోట్లు పెట్టి అభివృద్ధి పథంలో 
తీసుకపోతుంటే దాన్ని జీర్ణించుకోలేని డీకే అరుణ 


అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని డికే అరుణ 


ఓటమి భయంతో ఇక్కడి అభివృద్ధిపై విషం కక్కా 
లని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్య 
క్రమంలో యూత్‌ అధ్యక్షులు రెడ్డి శీను గ్రామ అధ్య 
క్షులుషకీల్‌, బుగ్గప్ప, ఆంజనేయులు, మొగులాప్ప 
మల్లేష్‌ యాదవ్‌, రవి, ప్రభాకర్‌ రెడ్డి, సుందరప్ప, 
వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు 


పీపుల్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కరపత్రాల ఆవిష్కరణ 


తెలంగాణం, కాటారం, (మే 04) 


తెలంగాణ పీపుల్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ 
(2౮46) ఆధ్వర్యంలో రానున్న లోక్‌ సభ ఎన్ని 
కల నేపథ్యంలో మే 2 నుండీ మే 11 వరకూ రాష్ట్ర 
వ్యాపితంగా నిర్వహించనున్న 10 రోజుల ప్రచార 
కరపత్రాలను కాటారంలో విడుదల చేశారు. 
కరపత్రాల ఆవిష్కరణలో తెలంగాణ పీపుల్స్‌ 
జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్‌ 
తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ కో కన్వీనర్‌ రమాదేవి 
మాట్లాడుతూ “ప్రజల నిజమైన ఆకాంక్షలను 
ఎన్నికలలో ప్రచారం లోకి తీసుకు రాకుండా, 
బీజేపీ నాయకులు, ముఖ్యంగా దేశ ప్రధాని మోడీ 
ముస్లింలు, మంగళ సూత్రాలు లాంటి అంశాలను 
ప్రస్తావిస్తూ, చర్చను పక్కదారి పట్టిస్తున్నారని” 
అని విమర్శించారు. “గత పదేళ్ళలో ఆర్థిక వ్య 
వస్థ పూర్తిగా దివాళా తీసిందని, నిరుద్యోగం, 


ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రజలు 
నిత్య జీవిత సమస్యలతో పోరాడుతున్నారని, 
కానీ వీటిని పట్టించుకోకుండా, మతం, దేవుడు, 
ముస్లిం ప్రజలపై విద్వేషం పునాదిగా మోడీ 
ప్రచారం సాగిస్తున్నారని, దీనిని తెలంగాణ 
ప్రజలు తిప్పికొట్టాలని” ఆమె పిలుపు ఇచ్చారు. 
గత పది సంవత్సరాల నుండి దేశంలో రైతాంగ 
సమస్యలను పరిష్కరించకుండా,2019 సంవ 
త్సరం ఎన్నికలలో గెలిచిన వెంటనే మూడు వ్యవ 
సాయనల్ల చట్టాలను తీసుకు వచ్చారు. బీజేపీ ని 
కేంద్రంలో మళ్ళీ అధికారంలో రాకుండా, ప్రజలు 
చిత్తుగా ఓడించాలని ఆమె పిలుపు ఇచ్చారు. ఈ 
ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని 
రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో 
తెలంగాణ పీపుల్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ 
జిల్లా నాయకులు పీక కిరణ్‌ అక్కల బాపు దయ్యం 
పోచయ్య వావిళ్ళ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు 


తెలంగాణం, వికారాబాద్‌ (మే 04) : వికారాబా 
ద్‌ జిల్లాకొడంగల్‌ నియోజకవర్గంలో దౌల్తాబాద్‌ 
మండలంలోని సుల్తాన్నూర్‌ గ్రామం లో ప్రచారా 
నికి శ్రీకారం చుట్టిన జడ్పీటీసీ. ఎంపీ అభ్యర్థి మన్నే 
శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ 
రెడ్డి సహకారంతో దూకుడుపెంచిన గులాబీ 
దండు. ఇంటింటి ప్రచారం చేసిన సుల్తాన్నూర్‌ 
గ్రామం లో దౌల్తాబాద్‌ జెడ్పిటిసి కోట్ల మహిపాల్‌ 
ముదిరాజ్లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సుల్తాన్నూ 


దూకుడు పెంచిన గులాబ్‌ దండు 


ర్‌ గ్రామాలలో ప్రచార కార్యక్రమంలో పార్టీ అధ్య 
క్షుడు కిష్టయ్య అశోక్‌ కోట్ల బసప్ప హనుమంతు 
జిపి హనుమంతు జే మహేష్‌ నారాయణ బాలు 
అంజి తిప్పన పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై 
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతవచ్చిందని వారు అన్నారు. 
మళ్ళీ మంచి రోజులు రావాలంటే బీర్‌ఎస్‌ పార్టీ 
కి ఓటు వేయలి అన్నారు. ఇలాగే కాంగ్రెస్‌ పార్టీ 
అధికారం లో ఉంటే రానున్న రోజుల్లో కరువు 
పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. 


రజకలకు అండగా ప్రభుత్వం 


మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి 


తెలంగాణం, హుజూర్‌నగర్‌ (మే 04) : రజక 
వృత్తి దారులు తమ దృష్టికి తెచ్చిన సమస్యల 


చర్చించి వినతి పత్రాన్ని అందజేశారు. రజక వృత్త 
దారుల సమస్యలపై మంత్రి ఉత్తమ్‌ సానుకూలం 
గా స్పందించి, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ 
పార్టీ ఎంపి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని 


పరిష్కారానికి కృషి చేస్తానని రా ష్ట్ర నీటిపా రుదల 
పౌరసరఫరాల శాఖామంత్రి ఉత్తమ్‌ కుమార్‌ 
రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రజక సంఘం 
ఆద్వర్యంలో రజకసంఘం జాతీయ కో ఆర్టినేట 
ర్‌ కొల్లూరు మల్లేష్‌ కుమార్‌ ఆద్వర్యంలో రాష్ట్ర 
నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి 
ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని కలిసి రజకుల సమస్యలపై 


కోరారు. కాంగ్రెస్‌ విజయానికి మద్దతు ఇస్తామ 
ని రజక సంఘం నాయకులు మంత్రి ఉత్తమ్‌ 
కుమార్‌ రెడ్డికీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం 
లో హుజుర్‌ నగర్‌ ఎంపీపీ గుడెపు శ్రీనివాస్‌,ర 
జక సంఘం రాష్ట్రకార్యదర్శి సత్తయ్య, దుగ్గి వర్మ, 
చిక్కుళ్ళ లింగయ్యే,రజక సంఘం నాయకులు 
పాల్గొన్నారు. 


పరిస్థితుల్లో ప్రలు లేరు. వాళ్లే స్వతహాగా చైతన్య 
వంతంగా ఓట్లు వేసే ఆలోచన ఇప్పటి ఓటర్లల 


05.05.2024 
ఆదివారం, హైదరాబాద్‌ 


ల్లో ఉంది. నాయకుల చేరికలు వాళ్ళ అవసరాల 
నిమిత్తం వాళ్ళ అవకాశాల నిమిత్తం స్వార్థాలకే 
ఉంటాయని సామాన్య ప్రజలు ఈనాడు తెలుసు 
కున్నారు. నాయకుల చేరికల వల్ల ప్రజల అభిప్రా 
యాలు మారుతాయి అనుకోవడం ఓట్లు పడతా 
యిఅనుకోవడం, అమాయకత్వమే. ఏ నాయకుడి 
మీద ఆధారపడి ఓట్లేసే పరిస్థితుల్లో ఈనాడు 
ప్రజలు లేరు అని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు 
చూస్తే తెలుస్తుంది. రైతులకు ప్రజలకు బీ ఆర్‌ 
ఎస్‌ ప్రభుత్వం అంటే అభిమానం ఉంది. మాజీ 
ముఖ్య మంత్రి కేసిఆర్‌ పెట్టిన సంక్షేమ పథకాల 
వల్లరైతులు పేద ప్రజలు, ఆడబిడ్డలు, వృద్దులు ఏ 
ఇబ్బంది లేకుండా బ్రతికారు. చేరికలు చేరంగానే 
ఓట్లు వేసినట్టు కాదు.. గెలిచినట్టుకాదు.. ఈనెల 
13న జరిగే ఎంపీ ఎలక్షన్లో తారు మరు అయ్యో 
అవకాశం ఉంది. ములుగు లో రెండు లక్షల 
50వేల పైగా ఓట్లు ఉన్నాయ్‌ కచ్చితంగా ఈ సారి 
బీఆర్‌ఎస్‌ పార్టీకి పడే అవకాశం ఉందాని ప్రజలు 
అనుకుంటున్నారు. ఇదే జరిగితే మహబూబాబాద్‌ 
లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది అని 
ప్రజలు అనుకుంటున్నారు. 


i 


= iW 


వేణుగోపాలస్వామికి సహస్రనామ ఫల పుష్పార్చన 


తెలంగాణం, హుజూర్‌నగర్‌ (మే 04): సూర్యాపేట 
జిల్లా హుజూర్‌ నగర్‌ మండల పరిధిలోని బూరు గడ్డ 
గ్రామంలో గల శ్రీ ఆదివరాహ లక్ష్మీ నరసింహ వేణు 
గోపాలస్వామిదేవాలయంలో శనివారం 19 వసహ 
స్రనామ ఫలా పుష్పార్చన కార్యక్రమం విశేషంగా 


దాలు స్వీకరించారు. తదనంతరం అన్నప్రసాదరణ 
నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ ఇన్నార్జి 
కార్యనిర్వాహణాధికారి, తుమ్మల వెంకట చలపతి, 
ముడుంబై మధుసూదనాచార్యులు శ్రీలత, సూర్య 
తేజ, రహిత, ఆలయ అర్చకులు ముడుంబై హరీష్‌ 


జరిగినది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి 


కుమారా చార్యులు, మనోహరాచార్యులు, ఆలయ 


వారికి పూజలు ఘనంగానిర్వహించా రు.తీర్థప్రసా 


తెలంగాణం, జమ్మికుంట (మే 04): జమ్మికుంట 
మండలం మడిపల్లి గ్రామంలోని నిరుపేద కుటుం 
బానికి చెందిన పల్లకొండ మైసయ్య గత సంవత్స 
రం అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబం 
ఆర్థిక సంక్షోభంలో పడటంతో తమ కుమారుడు 
పల్లకొంద సదయ్య బ్రతుకు తెరువు కోసం వలస 
వెళ్లి జీవనం కొనసాగిస్తున్నారు. ఆదివారం కీర్తిశే 
షులు మైసయ్య సంవత్సరికం కోసంవారి కుటుంబ 


నిరుపేద కుటుంబానికి సాయం 


సిబ్బంది పాల్గొన్నారు. 


కీర్తిశేషులు మైసయ్య మడిపల్లి గ్రామంలోని అన్ని 
కులాల, అన్ని మతాల ప్రజలతో ఉండేవారాని 
ఆయన మరణించడం బాధాకరమని అన్నారు. 
ఆయన మరణించిన సమయంలో తమకు తెలి 
యకపోవడం చేత వారి కుటుంబానికి అండగా 
నిలవలేకపోయానని తెలిపారు. సమాజంలో 
ఇలాంటి నిరుపేద బిడ్డలను ఆపదలో ఉన్నప్పుడు 
ఆడుకుంటూ మానవత్వం చాటుకోవాలని విజ్ఞప్తి 


సభ్యులకు 50 కిలోల బియ్యాన్ని నంది అవా ర్డు 
గ్రహీత అంబాల ప్రభాకర్‌ ప్రభు) చేతుల మీదుగా 
అందజేశారు. ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ 


చేశారు. ఈ ర్యక్రమంలో గంగారం మహేష్‌, 
మాడపాటి సురేష్‌, లోకిని శ్రీనివాస్‌, రవీందర్‌ తది 
తరులు పాల్గొన్నారు. 


తెలంగాణం, ఖానాపురం (మే 04): సమాజంలో 
అవినీతిని మార్చే శక్తి అహింస పద్ధతిలో బ్రహ్మాస్త్రం 


ఓటుహక్కు పై అవగాహన కల్పించిన స్వచ్చంద సంస్థ 


తమ శక్తివంతమైన ఓటుతో తమకు నచ్చిన ని 
జాయితీపరులను ఎన్నుకొని దేశాభివృద్ధిలో ప్రతి 


లాంటి ఓటు అనే ఆయుధంతోనే మార్పు సాధ్య 
మవుతుందని రాష్ట్ర వినియోగదారుల కార్యదర్శి 
గిరిగాని సుదర్శన్‌ గౌడ్‌ స్వచృంద సంస్థల సమాఖ్య 
ప్రతినిధి బెజ్జంకి ప్రభాకర్‌ తెలిపారు. వినియో 
గదారుల సంఘం, స్వచ్చంద సంస్థల సమాఖ్య 
ఆధ్వర్యంలో కొత్తూరు, రాగంపేట గ్రామాల్లో 
ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు ఓటరు 
చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద 
రంగా వారు మాట్లాడుతూ అన్ని వనరులు ఉన్న 
భారతదేశం స్వాతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దా 
లైన ఇంకా అభివృద్ధి చెందని దేశం గానే మిగిలి 
పోయిందని కూలీలకు వివరించారు. అందుకే 
అధికార శాశ్వతం అనుకునే నేతలకు ప్రజలు 


ఒక్కరూ పాటుపడాలని కోరారు. దేశంలో 40 
శాతం మంది ఓటర్లే ఓటు హక్కు వినియోగించ 
డం వలన ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా 
యని అందుకే అందరం కలిసికట్టుగా 100 శాతం 
ఓట్లు వేసి నిజాయితీపరులను ఎన్నుకొని దేశాన్ని 
అభివృద్ధి చేయడంలో మన పాత్ర కీలకమని ఈ 
సందర్భంగా సూచించారు. కావున ప్రతి ఒక్కరు 
ఓటుహక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వా 
మ్యాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో 
విజిలెన్స్‌ కమిటీ మెంబర్‌ నాగిని సారంగం విని 
యోగదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మైస 
వసంత,కారోబార్‌ యాకయ్య,ఉపాధి కూలీలు తది 
తరులు పాల్గొన్నారు. 


www.newslinetelugu.com 


PEO 


తెలుగు దినపత్రిక 


గ్రాఫ్‌ తగ్గడంతో గేటు తెరచిన కాంగ్రెస్‌ 
ఓడిపోతామని భయంతోనే ప్రతిపక్షాలు 


తెలంగాణం, దమ్మపేట (మే 04) : భద్రాద్రి కొ 
త్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ఎట్టకేలకు 
కాంగ్రెస్‌ పార్టీలోకి స్వాగతం పలికేందుకు గేట్లు 
తెరిచారు. గతంలో ఏ పార్టీ నుంచి వచ్చిన ఎట్టి 
పరిస్థితుల్లోనూ ఎవరిని స్వాగతించవద్దు నిరాక 
రించారు. పార్లమెంటు ఎలక్షన్‌ పుణ్యమా అంటూ 
ఓట్లు దండుకున్నందుకే ఈ చేరికలు అన్నట్లు 
ఉంది ఎలాగైనా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని గెలిపిం 
చుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నా 
రు. అశ్వరావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ 
పార్టీ గ్రాఫ్‌ తగ్గుముఖం పడుతుందని గమనించిన 
నాయకులు కాంగ్రెస్‌ పార్టీలోకి స్వాగతించేందు 
కు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో అసెంబ్లీ 


ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్‌ అలాగే అత్యధిక మె 
జార్టీని రుచిచూచిన కాం గ్రెస్‌ పార్టీ ఆ పార్టీ ఎక్కడ 
సభ పెట్టిన ప్రజా ఆదరణ లేకపోవడంతో కొత్తవా 
రిని ఆహ్వానించేందుకు సన్నద్ధం అయ్యారు. ఆరు 
గ్యారెంటీలను ప్రజలు ఏమాత్రం నమ్మటం లేదని 
గమనించిన నాయకులు కొత్త ప్రత్యామ్నాయం 
దారులు వెతుకుతున్నారు. ఓడిపోతామని భయం 
పట్టుకుందని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. 
గతంలో ఉన్నంత ప్రజా ఆదరణ పార్లమెంట్‌ ఎన్ని 
కల్లో లేకపోవడమే అన్ని ప్రశ్నలకు దారితీస్తుంది 
బిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు 60 70వేల మెజార్టీ 
తో అభ్యర్థి నామ నాగేశ్వరరావు గెలుపు ఖాయం 
అన్నట్లుగా భావిస్తున్నారు. 


ప్రచారంలో జోరు పెంచిన బీఆర్‌ఎస్‌ 


తెలంగాణం, హుజురాబాద్‌ (మే 04): పార్ల 
మెంట్‌ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్‌ పార్ల 
మెంటు బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి బోయినపల్లి 
వినోద్‌ కుమార్‌ గెలుపు కోసం పోరాడుతున్న 
హుజురాబాద్‌ నియోజక వర్గ పార్టీ నాయకులు 
ప్రచారంలో జోరు పెంచి ఇంటింటికీ తిరిగి 
అభ్యర్థి కరీంనగర్‌ పార్లమెంటు కు చేసిన అభి 


వృద్ధిని గురించి వివరిస్తూ వినోద్‌ కుమార్‌ గెలిస్తే 
మరింత అభివృద్ది జరుగుతుందని హుజురాబా 
ద్‌ నియోజక వర్గనికి బిఆర్‌ ఎస్‌ అధినేత కేసీఆర్‌ 
ఎన్నో అభివృద్ధి పనులు చేసి దేశంలోని ఎక్కడ 
లేని విధంగా అద్భుతమైన ప్రజక్టు హుజురాబా 
ద్‌ లోనే ప్రారంభించారని ప్రతి పని వివరిస్తూ 
ప్రచారం చేశారు. 


ఉద్యమ నాయకుడిని ఎంపీగా గెలిపిద్దాం 


తెలంగాణం, కామారెడ్డి (మే 04) : కామారెడ్డి 


పించడానికి జహీరాబాద్‌ పా ర. స్థానం 


జిల్లా కేంద్రంలోని షాప్టిపూర్‌ గ్రామంలో పా 
ర్లమెంట్‌ ఎన్నికల సందర్భంలో ఇంటింటికి 


తప్పకుండా బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందని 
అన్నారు. 6 గ్యారంటీలు అమలు చేయాలంటే 


బీఆర్‌ఎస్‌ అనే కార్యక్రమం నిర్వహించారు. 
జహీరాబాద్‌ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా 
గాలి అనిల్‌ కుమార్‌ ని భారీ మెజారిటీతో గెలిపిం 
చాలని ప్రజలను కోరారు. గాలి అనిల్‌ కుమార్‌ 
ఉద్యమ నాయకుడిగా, ఎలాంటి పదవులు ఆశిం 
చకుండా కేసీఆర్‌ వెంటనే నడిచారని, ప్రజలకు 
ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించే మంచి 
నాయకుడని అన్నారు. తెలంగాణ వాదాన్ని విని 


తప్పకుండా కాంగ్రెస్‌ పార్టీ ఎంపి స్థానాలు గెల 
వాలని మెలిక పెడుతున్నారన్నారు. ఆరు గ్యారెం 
టీలు ప్రజలకు అందించకుండా మోసం చేయడం 
కాంగ్రెస్‌ పార్టీకి అలవాటే అన్నారు. ఈ ప్రచార 
కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు సిద్ధిరాము 
లు,నాయకులు, లక్ష్మా గౌడ్‌ గణేష్‌ గౌడ్‌, చింతల 
నర్సింలు యూత్‌ అధ్యక్షుడు జరిగే రాజా గౌడ్‌ 
తదితరులు పాల్గొన్నారు. 


కార్యకర్తను పరామర్శించిన ఎంపీపీ 


తెలంగాణం, ఖానాపురం (మే 04): ఖానాపురం 
మండల కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ కా 
ర్యకర్త మర్రి విజయ్‌ వడదెబ్బకు గురై హాస్పిటల్‌ 
లో చికిత్స తీసుకొని ఇంటికి రాగా విషయం 
తెలుసుకున్న ఖానాపురం ఎంపీపీ వేములపల్లి 
ప్రకాష్‌ రావు స్థానిక నాయకులతో కలిసి విజయ్‌ 
ని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితులను అడిగి 
తెలుసుకున్నారు. ఎండలు తీవ్రంగా ఉండటం 


వలన ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని 
సూచించారు. ఎంపీపీ వెంట మాజీ జడ్పీటీసీ 
గుగులోతు బాలు నాయక్‌, ఖానాపురం మాజీ 
ఉప సర్పంచ్‌ మేడిద కుమార్‌, కొడితి మాట్‌ 
తండా మాజీ సర్పంచ్‌ గుగులోతు సుమన్‌, పార్టీ 
నాయకులు పిసరీ వెంకన్న, మర్రి ప్రేమయ్య, 
కడారి పరమేష్‌, సానాది స్వామి తదితరులు 
పాల్గొన్నారు. 


\ 
oY 


టీ వై జే ఎఫ్‌ నూతన కమిటీ ఎన్నిక 


తెలంగాణం, హుజురాబాద్‌ (మే 04) : 
తెలంగాణ యూత్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర 
అధ్యక్షులు తనుగుల జితేందర్‌ రావు ఆదేశాల 
మేరకు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు 
నేదురు సమ్మయ్య సమక్షంలో హుజురాబాద్‌ 
నియోజకవర్గ కమిటీని ఎన్నుకున్నారు. నూతన 
అధ్యక్షులుగా నీల నాగరాజు, ప్రధాన కార్యదర్శి 
రాచమల్ల శేఖర్‌, ఉపాధ్యక్షులు మద్దెర్ల కుమార 
స్వామి, మాడుగుల అశోకు, మోరే ప్రశాంత్‌, 
కోశాధికారిగా బడుగు రవి, సహాయ కార్యద 


ర్శి అక్కి పల్లి నవీన్‌, కనవేని సతీష్‌ కుమార్‌, 
కార్యవర్గ సభ్యులు బియ్యాల కృష్ణ, జున్నుతుల 
జనార్దన్‌ రెడ్డి, నాగిండ్ల శంకరయ్య, లింగ బత్తిని 
మల్లేష్‌, విభూది అశోక్‌, ఎన్నుకోవడం జరిగింది. 
నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు మా 
ట్లాడుతూ.. హుజురాబాద్‌ నియోజకవర్గంలో 
విలేకరుల సమస్యలపై అహర్నిశలు కృషి 
చేస్తానని వారికి అందుబాటులో ఉండి వాళ్ళ 
సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని 
హామీ ఇచ్చారు. 


1612008208 


05.05.2024 | 
ఆదివారం, హైదరాబాద్‌ 


గెలుపే లక్షంగా పనిచేయ్యాలి 


మాజీ మంత్రి ఎర్రబెల్లి 


తెలంగాణం, కోడకండ్ల (మే 04): పార్లమెంట్‌ 
ఎన్నికలకు ఇంకా తొమ్మిది రోజులే ఉండడంతో 
పాలకుర్తి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు 
విసృతంగా ప్రచారం చేస్తున్నారు. మారేపల్లి సుధీర్‌ 
కుమార్‌ గెలుపే ధ్యేయంగా ముందుకు కదులుతు 
న్న ఎర్రబెల్లికి మంచి ప్రజా ఆదరణ లభిస్తుంది. 

నివారం జనగామ జిల్లా కోడకండ్ల మండల పరి 
ధిలోని రామన్నగూడెం, లక్ష్మకపల్లీ, మొండ్రాయి, 
రామవరం, ఎడునూతల, ఎంపీటీసీ క్లస్టర్‌ వైస్‌ గా 
బీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏ ఏర్పాటు 
చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా 
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పాల్గొని 
కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భ 0 
గాఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్య ద్ధి 


మారేపల్లి సుదీర్‌ కుమార్‌ గెలుపే లక్షంగా పనిచే 
యాలని నేతలు సూచించారు. శనివారం కోడకం 
డ్లమండల అధ్యక్షులు సిందే రామోజీ రావు అధ్య 
క్షతన మండలంలోని వివిధ గ్రామాల బీఆర్‌ఎస్‌ 


కాలువలో పడి వ్యక్తి మృతి 


తెలంగాణం, చండ్రుగొండ, (మే 04): స్నానం 
కోసం వెళ్లి కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన 
సంఘటన శనివారం చండ్రుగొండ మండలంలో 
చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం 
ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఒరిస్సా 
రాష్ట్రం, మల్కాజిగిరి జిల్లా, నేలపురి గ్రామా 
నికి చెందిన గడ్డిగూడ సంతోష(45) భద్రాద్రి 
కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలం, 
బెండాలపాడు గ్రామంలోని సీతరామ ప్రాజెక్టు 
కాలువ నిర్మాణ పనుల కోసం ఇటీవల 8మంది 
ఇక్కడకు కూలీ కోసం వచ్చాడు. ఈ క్రమంలో 


రోజువారి కార్యక్రమాల్లో భాగంగా స్నానం చే 
యడానికి శనివారం ఉదయం సీతరామ ప్రాజెక్టు 
కాలువలోకి దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు 
జారి కాలువలో పడిపోవడంతో అక్కడికక్కడే 
నీటిలోనే చనిపోయాడు.. మృతదేహాన్ని స్థాని 
కుల సహాయంతో బయటకు తీయగా, కుటుంబ 
సభ్యుల పిర్యాదు మేరకు ఎస్సై మాచినేని రవి కేసు 
నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. మృతుడికి 
భార్య, కుమారుడు, కుమార్తె కలరు. మృతదేహా 
న్ని పోస్టుమార్దం నిమిత్తం కొత్తగూడెం ఏరియా 
ఆసుపత్రికి తరలించారు. 


గ్రామాలలో వైద్య సిబ్బంది సర్వే 
చా ఈ. లు 


తెలంగాణం, వాజేడు (మే 04):ములుగు 
జిల్లా వైద్యారోగ్య శాకాధికారి డాక్టర్‌ అల్లం 
అప్పయ్య, మలేరియా ప్రోగ్రాం అధికారి 
డాక్టర్‌ కోరం క్రాంతి కుమార్‌ ఆదేశాల మేరకు 
వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి 
డాక్టర్‌ కొమరం మహేందర్‌ ఆధ్వర్యంలో వైద్య 
సిబ్బంది గ్రామాలలో అసింటోటిక్‌ (లక్షణర 
హిత), మలేరియా సర్వే నిర్వహించారు. ఈ 
సర్వేలో భాగంగా కొంగాల అంగన్వాడి కేం 
ద్రాన్ని పరిశీలించి, అక్కడ ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు 
అందుబాటులో ఉంచాలన్నారు. ఎండల తీవ్రత 


అధికంగా ఉన్న వాజేడు మండలంలో ఉపాధి 
హామీ పనులకు వెళ్లే వారి వద్ద కూడా ఓఆర్‌ఎ 
స్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని వైద్య 
సిబ్బందికి సూచించారు. ఎండలో బయటికి 
వెళ్లాల్సి వస్తే తలపై తెల్లని వస్త్రాన్ని చుట్టుకు 
ని, గొడుగు వెంట తీసుకుని వెళ్లాలన్నారు. 
గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీలను పరిశీలించి 
తగు జాగ్రత్తలు సూచించారు. ఈ సర్వేలో వైద్య 
పర్యవేక్షకులు కోటిరెడ్డి, వైద్య సహాయకుడు 
శేఖర్‌, ఏఎన్‌ఎం, అంగన్వాడీ, ఆశ కార్యకర్త 
లు పాల్గొన్నారు. 


కాంగ్రెస్‌ వాగ్దానాలను నమ్మి మోసపోవద్దు 


జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ 


తెలంగాణం, మంథని, (మే 04) :గరీబోడికి 
బలమైన ఆయుధం ఓటు అని, ఓటు విలువ 
ఎంత గొప్పదో ఆలోచన చేయాలని పెద్దపల్లి 
జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్టమధూకర్‌ అన్నారు 
పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో బాగంగా 
మంథని మండలం మల్లారం, ఆరెంద గ్రామా 
ల్లో జరుగుతున్న ఉపాధి హమీ పని ప్రదేశాల్లో 
పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు 
మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈసంద 
ర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు విలువ తెలు 
సుకోకపోతే బాగుపడమని గుర్తించాలన్నారు. 
మీరు వేసిన ఓటుతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి 
అయిన మంథని ఎమ్మెల్యే నిన్నటి వరకు అనేక 
సమావేశాల్లో భయబ్రాంతులకు గురి చేశారని 
గుర్తు చేశారు. అలాంటి ఎమ్మెల్యే ఈనాడు మన 
ఓటు కోసం ఉపాధి హమీ పని ప్రదేశాలకు వచ్చి 


గరీబోళ్ల నడుమ కింద కూర్చున్నాడని, ఓటుకు 
ఉన్నవిలువ అలాంటిదని ఆయన వివరించారు. 
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్పోళ్ల మాటలు 
నమ్మి నాలుగు నెలలుగా గోసపడుతున్నామ 
ని,మళ్లీ నమ్మితే ఐదేండ్లు ఆగమై పోతామని 
అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఏనాడు 
ప్రజలకు ఇబ్బందులు రానియ్యలేదని, ప్రజల 
అవసరాలను గుర్తించే పథకాలకు రూపకల్పన 
చేశారని అన్నారు. అబద్దాలతో అధికారంలోకి 
రావడం కాంగ్రెస్‌ నాయకులకు అలవాటేనని, 
అలాంటి అబద్దాలను నమ్మి మళ్లీ మోసపోవద్దని 
ఆయన సూచించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభు 
త్వంలో అనేక సేవలు, అభివృద్ది పనులు చేసిన 
కొప్పుల ఈశ్వర్‌ను ఆశీర్వదించాలని అన్నారు. 
కొప్పుల ఈశ్వర్‌ను గెలిపిస్తే మనకు అండగా 
ఉంటారని, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకవు 
తారని ఆయన తెలిపారు. కారు గుర్తుకు ఓటు 
వేయాలని ఆయన పిలుపునిచ్చారు. 


హెడ్‌ కానిస్టేబుల్‌ పార్ధివదేహానికి నివాళులు 


తెలంగాణం ఖమ్మం, (మే 04): ఖమ్మం 
ఆర్బన్‌ మండలం అగ్రహారం కాలనీలో 
నివాసం వుంటన్న ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ 


సియేషన్‌ రాష్ట్ర అర్గనైంజిగ్‌ సెక్రటరీ వేంకటేశ్వ 
ర్లు, మోహన్‌ రావు మృతదేహాన్ని సందర్శించి 
నివాళులు అర్చించారు. కుటుంబ సభ్యులను 


యం. జ్ఞానసుందర్‌ రావు ఇటీవల అనారోగ్యా 
నికి గురికావడంతో మరణించారు. ఈరోజు 
మృతుని నివాసానికి చేరుకున్న తోటి సిబ్బంది, 
పోలీస్‌ అధికారులు మృతదేహాన్ని సందర్శించి 
నివాళులు అర్చించారు. పోలీస్‌ అధికారులు 
ఆర్‌ఐ కామరాజు, తోటి సిబ్బంది, పోలీస్‌ అసో 


ఓదార్చారు. శాఖపరంగా అందవలసిన 
ప్రయోజనాలు త్వరితగతిన అందేలా అన్ని 
చర్యలు తీసుకుంటామని అన్నారు. శాఖప 
రంగా దహనసంస్కరణ ఖర్చులకు నిమిత్తం 
20000/ రూపాయలు ఆర్థిక సహయన్ని 
కుటుంబ సభ్యులకు అందజేశారు. 


సమిష్టికృషితో పనిచేస్తే గెలుపు సునాయాసమేన 
న్నధీమా వ్యక్తంచేశారు. 

ఈ ఒక్క తొమ్మిది రోజులు ప్రతి కార్యకర్త 
కష్టపడలని సూచించారు. తన తమ గ్రామాల్లో 
ఉన్న ప్రజలకు బీ ఆర్‌ ఎస్‌ పార్టీ చేసిన అభివృద్ధిని 
గురించి వివరించాలని ఉపాధి పనులకు వెళ్లిన 
ప్రజల వద్దకు వెళ్లి ఓటును అభ్యర్థించి సుధీర్‌ 
కుమార్‌ కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని 
విజ్ఞప్తి చెయ్యాలని అన్నారు. ఈ ఎన్నికల్లో కష్ట 
పడి పనిచేసిన ప్రతి కార్యకర్త ను కంటికి రెప్పల 
కాపాడుకుంటనాని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి 
సూచించారు. ఈ కార్యక్రమంలో మండల బీ ఆర్‌ 


ముఖ్య నా యకులతో పార్లమెంట్‌ బెస్త సై సాయి 
సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 
పై వ్యతిరేకత మొదలైందని, ప్రజలు బీఆర్‌ఎస్‌ ను 
దూరం చేసుకున్నామనే భావనతో ఉన్నారన్నారు. 


ఎస్‌ పార్టీ అధ్యక్షులు రామోజీ రావు, ఎంపీపీ 
జ్యోతి, ఎంపీటీసీ యాదమ్మ, అనిల్‌ రావు, వివిధ 
గ్రామ మాజీ సర్పంచులు, కార్యకర్తలు, అభిమా 
నులు, తదితరులు పాల్గొన్నారు. 


బీజేపీలోకి చేరికలు 


తెలంగాణం, మంథని (మే 04): మహాముత్తారం 
మండల వీఆర్‌ఎస్‌ మండల వట కల్వచర్ల 
రాజు పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలో 
బీజేపీ జెండా ఎగరేయాలని భారత ప్రధాని నరేంద్ర 
మోడీ నాయకత్వంలో పని చేయడానికి బీజేపీ 
పార్టీలో చేరారు. కాటారం మండల పీఏసీఎస్‌ డై 
రెక్టర్‌ గూడూరు గ్రామానికి చెందిన బండి రమేష్‌ 
బీజేపీ పార్టీలో చల్లా నారాయణ రెడ్డి సమక్షంలో 
చేరారు. దామెరకుంట మాజీ సర్పంచ్‌ తోడే వీరా 
రెడ్డి, మాజీ ఉప సర్పంచ్‌ అయిత వీరా రెడ్డి, భూపా 
లపల్లి జిల్లా ఎరుకల సంఘం అధ్యక్షులు రాజయ్య 
, రాజ స్వామి, లక్ష్మారెడ్డి, రాజు, శ్రీనివాస్‌ రెడ్డి, 
స్వామి యాదవ్‌ పర్వతాలు తదితరులు చేరారు. 
మహాదేవపూర్‌ మండలానికి చెందిన బీఆర్‌ఎస్‌ 


సీనియర్‌ రాజకీయ నాయకులు ఐలయ్య యాదవ్‌ 
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కాటారం మండల 
డివిజన్‌ అధ్యక్షులు ఆత్మకూరి స్వామి యాదవ్‌, 
కొత్తపల్లి గ్రామ వేణు నాయక్‌, లాకు నాయక్మ 
లహార్‌ రావు మండలం కుంభంపల్లి గ్రామానికి 
చెందిన తిరుపతి రెడ్డి, మహేందర్‌ రెడ్డి తదితరు 
లు బిజెపి పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో 
కపోల మెంబర్‌ స సత్యప్రకాష్‌ గారు ీజే 
నీవుంటే నియోజకవర్గం కన్వినర్‌ మల్క 
హన్‌ రావు,కాటారం మండల అధ్యక్షులు 
Fa రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు భాస్కర్‌ 
రెడ్డి, మహా హాముత్తారం అధ్య కులు సంపత్‌, బీజేవైఎం 
అధ్యక్షులు శ్రీకాంత్‌, దుర్గం తిరుపతి, పాగే రంజిక్‌, 
రాజు, బీజేపీ నాయకులు ఉన్నారు. 


బీఎస్పీ నుండి కాంగ్రెస్‌ లోకి 


మంగపేట, తెలంగాణం (మే 04) : ములుగు 
జిల్లా మంగపేట మండలంలో తిమ్మంపేట 
గ్రామంలో పార్లమెంట్‌ ఎన్నికల విస తస్థా 
యి సమావేశంలో ముఖ్య అతిధులుగా యువ 
నాయకులు దణసరి సూర్య, జిల్లా అధ్యక్షులు 
పైడకుల అశోక్‌ హాజరైనారు. బీ ఎస్‌పి ములుగు 
అసెంబ్లీ ప్రెసిడెంట్‌ ఎంపెల్లి వీరాస్వామి 
మండల అధ్యక్షుడు ఊర్లగొండ మురళి గౌడ్‌, 
గ్రామ అధ్యక్షుడు తోటమళ్ళ అబ్రహం కాంగ్రెస్‌ 
పార్టీలోకి రావడం జరింగింది. కాంగ్రెస్‌ పార్టీ 


కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారు 
మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌ 
రెడ్డి మంత్రి సీతక్క అమలు చేస్తున్న అభివృద్ధి 
పథకాలు నచ్చి కాంగ్రెస్‌ పార్టీలోకి రావడం జరి 
గిందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మైల 
జయరాంరెడ్డి, ఇంచార్జి ఈర్పవడ్ల వెంకన్న,పూ 
జారి సురేందర్‌ బాబు, గ్రామ శాఖ అధ్యక్షులు 
చిన్నపెల్లి రాంబాబు, ప్రధాన కార్యదర్శి బోడ 
బొర్రయ్య తదితరులు పాల్గొన్నారు. 


ఆత్మహత్యను వక్రీకరించడం బాధాకరం 


తెలంగాణం, ఖమ్మం (మే 04): హైదరాబాద్‌ 
సెంట్రల్‌ యూనివర్సిటీలో పీహెచ్చి స్కాలర్‌ 
రోహిత్‌ వేముల ఆత్మ హత్యకు ఎవరూ కారణం 
కాదని, అలాగే అతను ఎస్సీ అనేందుకు 
ఎటువంటి ఆధారాలు కూడా లేవని హైకోర్టుకు 
పోలీసులు తెలియజేయడం వెనుక రాజకీయ 
కుట్రలు దాగున్నాయని, దురుద్దేశంతోనే 
రోహిత్‌ వేముల కేసును తప్పు దారి పట్టిస్తున్నా 
రని ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు 
ఇటికాల రామకృష్ణ ఆరోపించారు.గిరి ప్రసాద్‌ 
భవన్‌ లో ఏఐఎస్‌ఎఫ్‌ ముఖ్య కార్యకర్తల సమా 
వేశంలో పాల్గొని మాట్లాడుతూ హైదరాబాద్‌ 
సెంట్రల్‌ యూనివర్సిటీలో రోహిత్‌ వేముల ఆత్మ 
హత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటో 
యావత్తు ప్రపంచానికి తెలుసని, అలాంటి 


కేసును దర్యాప్తు చేసిన పోలీసులు రోహిత్‌ 
వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని 
హైకోర్టుకు నివేదిక హాస్యాస్పదమని ఎద్దేవా 
చేశారు. 

ఆత్మహత్యకు పాల్పడే విధంగా ప్రేరేపిం 
చిన వ్యక్తులను కాపాడే ప్రయత్నంలో భాగమే 
కేసును తప్పు దారి పట్టిస్తున్నారని అన్నారు. ఈ 
కేసు విషయంలో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణ 
యించామని డిజిపి చెప్పడం వెనుక ఆంతర్యం 
ఏమిటో ఉందని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభు 
త్వం రోహిత్‌ వేముల కేసును సిట్టింగ్‌ జడ్జితో 
విచారణ చేపట్టి నిజ నిజాలు నిగ్గు తేల్చాలని 
ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో 
జిల్లా నాయకులు వంశీ పవన్‌ నరేష్‌ గోపి 
సాయి వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు 


www.newslinetelugu.com 


| 


తెలంగాణం, రామకృష్ణాపూర్‌ (మే 04): మంచి 
ర్యాల జిల్లా మందమర్రి ఏరియా రామకృష్ణాపూ 
ర్‌ ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ ఆంజనేయులు, 
ఆర్‌కెపి సి హెచ్‌ పి ఫిట్‌ సెక్రటరీ కల్లేపల్లి హరి 
రామక్రిష్ణ అద్వర్యం లో సింగరేణిలో పనిచేస్తున్న 
కార్మికులకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున 


PEO 


వేసవిలో పని వేళలు మార్చాలి 


తెలుగు దినపత్రిక 


చేయాలని, ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చే 
యాలన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్కే 
ఓసీలో, సిహెచ్‌ పి లో శనివారం నల్ల బాడ్జీల 
తో నిరసన తెలిపారు. అనంతరం గని మేనేజర్‌ 
సుధీర్‌ కి మెమొరాండం అందజేశారు. ఓసి 
మేనేజర్‌ సానుకూలంగా స్పందించి విషయాన్ని 


అస్వస్తకు గురి అవుతున్నారని సింగరేణి వ్యాప్తం 
గా ఓసిపి సిహెచ్‌ పి లలో పనిచేస్తున్న ఉద్యోగుల 
పని వేళలు మార్చాలని డిమాండ్‌ చేశారు.. ఈ 
సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు 
మజ్జిగ ప్యాకెట్లు, ఓ ఆర్‌ ఎస్‌ ప్యాకెట్లు ఎక్కువ 
మొత్తంలో అందజేయాలని, రెస్ట్‌ షెల్టర్‌ ఏర్పాటు 


పై అధికారులకు తెలియజేస్తారని చెప్పారు. 

ఈ కార్యక్రమములో కేంద్ర కార్యదర్శి అక్బర్‌ అలీ, 
వైస్‌ ప్రసిడెంట్‌ ఇప్పాకాయల లింగయ్య, ఏఐటీ 
యూసీ కార్యకర్తలు వెంకటేశ్వరరెడ్డి, దూట 
భాస్కర్‌, చంద్రు, కిషోర్‌, ప్రాజ్యోత్‌ కార్మికులు, 
మహిళా కార్మికురాళ్ళు పాల్గొన్నారు. 


మా... 


నామా గెలుపు నల్లేరు మీదు నడక 


జెద్బీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డి 


తెలంగాణం, చండ్రుగొండ (మే 04): ఖమ్మం 
పార్లమెంటు బిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థిగా బరిలో 
నిలిచిన నామా నాగేశ్వరరావు గెలుపు నల్లేరు 
మీద నడకలాంటిదని జెడ్పీటీసీ కొణకండ్ల వెంకట 


తున్నారని ఎద్దేవా చేశాడు. ఆరుగ్యారంటీలను 
పక్కగా అమలు చేయకపోతే రాజకీయ సమాది 
కాక తప్పదని హెచ్చరించాడు. ఇంటింటికెళ్లి 
కాంగ్రెస్‌ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. 
ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ నాయకులు దారా 
వెంకటేశ్వరరావు, సంగొండి రాఘవులు, సత్యనా 


రెడ్డి అన్నారు. శనివారం మండల వ్యాప్తంగా డోరు 
పోస్టర్లను పంచాయితీల వారీగా ఆవిష్కరించారు. 
ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ 
పార్టీ ఎన్నికల హమీలను విస్మరించిం దన్నారు. 
రైతులకు రుణమాపీ చేయకుండా మాటలు చెబు 


రాయణ, నల్లమోతు వెంకటనారాయణ, సూర వెం 
కటేశ్వరరావు, గాదె లింగయ్య, మేడా మొహన్రావు, 
గుగులోత్‌ రమేష్‌, కళ్లేం వెంకటేశ్వర్లు ,అంచ క్రిష్ణ, 
సయ్యద్‌, కొమ్మినేని చిన్న లక్ష్మణరావు, రమేష్‌రెడ్డి 
తదితరులు పాల్గొన్నారు. 


బీఆర్‌ఎస్‌ నాయకుల వినూత్న ప్రచారం 


తెలంగాణం, జగదేవపూర్‌ (మే 04): 


జగదేవపూర్‌ మండల కేంద్రంలోని బిఆర్‌ఎస్‌ 
నాయకులు శనివారం వినూత్న ప్రచారం నిర్వ 
హించారు. ఎంపీ అభ్యర్థి వెంకటరెడ్డి గెలుపు 
కోసం వారు ఉపాధి కూలీల వద్దకు వెళ్లి కూలీ 


తెలంగాణం, వెల్లటూర్‌ (మే 04) జగిత్యాల 
జిల్లా వెల్లటూర్‌ మండల విద్యాధికారి బత్తుల 
భూమయ్య శనివారం ఉదయం గుండెపోటుతో 
మృతి చెందారు. సౌమ్యుడు అయిన భూమయ్య 
వెల్లటూర్‌ మండల విద్యాధికారితో పాటు, 
బుగ్గారం, ధర్మపురి,తో పాటు నూతన ఎండ 
పల్లి మండలాల ఇంఛార్జిగా, విద్యాధికారి గా 
విధులు నిర్వహించారు. ఈ మేరకు కరీంనగర్‌ 
జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో కుటుంబ 
సభ్యులు, తోటి అధికారులు, అభిమానుల మధ్య 
అంతిమ సంస్కారాలు ముగిశాయి. చొప్పదండి 
లో బత్తుల భూమయ్య పార్టీవ దేహాన్ని చివరి 
సారిగా చూసేందుకు అటు కరీంనగర్‌ జిల్లా, 
ఇటు జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, వెల్లటూర్‌, 
బుగ్గారం, ఎండపల్లి మండలాల నుండి అభిమా 
నులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థు 
లు, పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. విద్యాధికారి 
గా సేవలందించి విద్యాశాఖకు పేరు ప్రతిష్టలు 
తెచ్చారు. ఈ సంధర్బంగా ధర్మపురి ఎం ఎల్‌ 


గుండెపోటుతో మండల విద్యాధికారి మృతి 


పనులు చేస్తూ కారు గుర్తుకు ఓటేయాలి 
అన్నారు. ఇంటింటి ప్రచార చేపట్టారు. జగదేవ 
పూర్‌ పట్టణ శాఖ అధ్యక్షులు బుద్ధ నాగరాజు 
ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కుమ్మరి 
కనకయ్య,ఎంపీటీసీ కవిత శ్రీనివాస్‌ రెడ్డి ,కో 
ఆప్షన్‌ మెంబెర్‌, తదితరులు పాల్గొన్నారు 


ఏ ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, చొప్ప 
దండి ఎంఎల్‌ఏ మేడిపల్లి సత్యం,మాజీ మంత్రి 
కొప్పుల ఈశ్వర్‌ సతీమణి స్నేహాలత, వెల్లటూర్‌ 
ఎంపీపీ లక్ష్మి లింగయ్య, జడ్బీటిసి బి సుధారాణి 
రామ స్వామిలతో పాటు నాలుగు మండలాల 
విద్యా వనరుల కేంద్రాల్లో పని చేసే సిబ్బంది, ఉపా 
ధ్యాయులు బత్తుల పార్టీవ దేహానికి పూలమాలలు 
వేసీ నివాళులర్పించారు. బత్తుల భూమయ్య వెల్ల 
టూర్‌ జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2017 
లో ప్రధానోపాధ్యాయులు గా బాధ్యతలు చేపట్టా 
రు. జనవరి 2018 లో మండల విద్యాధికారిగా 
వెల్లటూర్‌ ఎంఆర్సిలో బాధ్యతలు స్వీకరించారు. 
అలాగే ఆగస్టు 2018 లో ధర్మపురి, బుగ్గారం,ఇం 
చార్జి మండల విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టి 
2023 లో జిల్లా పరిషత్‌ ఎండపల్లి పాఠశాలలో 
జాయిన్‌ అయ్యారు. భూమయ్య హటన్మరణం 
చెందడంతో ధర్మపురి నియోజకవర్గంలో ప్రజాప్ర 
తినిధులు, అధికారులు, ఆయా వర్గాలకు చెందిన 
వారిని శోకసంద్రంలో ముంచెత్తింది. 


05.05.2024 
ఆదివారం, హైదరాబాద్‌ 


ఓటు హక్కు వినియోగం పై అవగాహ 


తెలంగాణం, నిర్మల్‌ (మే 04) 


పార్లమెంట్‌ ఎన్నికల్లో వికలాంగులు, 
వృద్ధులు, ట్రాన్స్‌ జెండర్లు తమ ఓటు హక్కు 
వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ 
సాంగ్వాన్‌ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌ 
సమావేశ మందిరం లో స్వీప్‌ (సిస్టమాటిక్‌ ఓటర్స్‌ 
ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌) ఆధ్వ 
ర్యంలో వికలాంగులు, వృద్దులు, ట్రాన్స్‌ జెండర్‌ 
లకు ఓటు హక్కు వినియోగం పై అవగాహన 
కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 
కలెక్టర్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల సంద 
రృంగా ఈ నెల 13 న నిర్వహించనున్న పోలింగ్‌ 
లో జిల్లాలోని ఓటర్లందరూ విధిగా తమ ఓటు 
హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓటు 


| Bs 


హక్కు అనేది ప్రజలందరికీ రాజ్యాంగం కల్పిం 


వికలాంగులు, వృద్దులు, ట్రాన్స్‌ జెండర్‌ లు పెద్ద 


చిన గొప్ప వరమని, ప్రతి ఓటరు ఈ అవకాశా 
న్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 


ఎత్తున పోలింగ్‌ లో పాల్గొని ఆదర్శంగా నిలవా 
లని కోరారు. పోలింగ్‌ కేంద్రాలలో వికలాంగుల 


కోసం ర్యాంప్‌, వీల్‌ చైర్స్‌ వంటి సౌకర్యాలు 
కల్పించడం జరుగుతుందని అన్నారు. పోలింగ్‌ 
కేంద్రాలకు రాలేని వికలాంగులకు, 85 సంవత్స 
రాల వయసు పైబడిన వృద్ధులకు హోం ఓటింగ్‌ 
సదుపాయాన్ని కల్పించినట్లు తెలిపారు. జిల్లాలో 
636 మందికి హోం ఓటింగ్‌ సౌకర్యం కల్పించ 
డం జరిగిందని అన్నారు. జిల్లాలో పోలింగ్‌ శాతం 
పెంచేలా స్వీప్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్య 
క్రమాలను విస్తృతం చేయాలనీ సూచించారు. 
అనంతరం ట్రాన్స్‌ జెండర్స్‌ కి కలెక్టర్‌ గుర్తింపు 
కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో 
డిఆర్జిఓ విజయలక్ష్మి, జిల్లా మహిళా సంక్షేమ 
అధికారి కే. నాగమణి, అధికారులు, సిబ్బంది, 
వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌ జెండర్లు, తదిత 
రులు పాల్గొన్నారు. 


11 


పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ నాయకులు 


తెలంగాణం, పాలకుర్తి (మే 04): పాలకుర్తి మం 
డలంలోని వివిధ గ్రామల నుండి వీఆర్‌ఎస్‌ పార్టీకి 
చెందిన ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచులు, 
వార్డు సభ్యులు, నాయకులు, 1000 మంది పా 
లకుర్తి మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్‌ హాల్‌ 
లోఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్నా 
ర్ట్‌ ర్లూన్సి రెడ్డి ల ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో 
చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని 
రూన్సి రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్‌ పార్టీ చే 
స్తున్న అభివృద్ధిని చూసి రోజు రోజుకు వలసలు 


మోసాలకు నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బం 
దులు పడ్డారని గుర్తుచేశారు. కొత్తగా చేరిన 
వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, కొత్త 
పాత తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పని 
చెయ్యాలని సూచించారు, పార్లమెంట్‌ ఎన్నికల్లో 
కావ్య అత్యధిక మెజారిటీ అందించాలని కోరారు. 
ఈ కార్యక్రమంలో బ్లాక్‌ అధ్యక్షులు రాపాక సత్యనా 
రాయణ, మండల అధ్యక్షులు గిరగాని కుమారస్వా 
మి, సీనియర్‌ నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు, 
కుమార్‌, శ్రీనివాస్‌, కృష్ణమూర్తి, హరీష్‌, యూత్‌ 


పెరుగుతున్నాయని అన్నారు. కారు పా ర్ట చేసిన 


నాయకులు తదితరులు, పాల్గొన్నారు. 


చేనేత 


తెలంగాణం, రాజాపేట, (మే 04): యాదాద్రి 
భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథ 
పురం గ్రామంలో భారతీయ జనతా పార్టీ తమి 
ళనాడు మదురై పార్లమెంటు సభ్యుడు తెలంగాణ 
రాష్ట్ర భువనగిరి పార్లమెంట్‌ ఎన్నికల ఇన్నార్జి 
రమా శ్రీనివాసన్‌ శుక్రవారం సాయంత్రం 
రఘునాథపురం పద్మశాలి నేత కార్మికులు 
మరమగాల కార్మికులను కలిసి వారి స్థితిగతుల 
గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం 
ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి 


క్‌ 


వస్త తయారి పరిశీలన 


భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ 
బూర నర్సయ్య గౌడ్‌ గెలుపు కొరకై రఘునాథ 
పురం గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. 
ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామ శాఖ అధ్యక్షుడు 
గొరింకల పాండు, రాజపేట మండల జనరల్‌ 
సెక్రెటరీ గుజ్జ రామచంద్రం, బూత్‌ అధ్యక్షులు 
బూరల శ్రీనివాస్‌, భోగ పాండు, కటకం నాగేష్‌, 
మార్క నరేందర్‌, కలకుంట్ల చందు, గొట్టిపా 
ముల శ్రీనివాస్‌, పెండం బాలకృష్ణ, మంగళ పల్లి 
వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. 


ఆర్‌.ఎ౦.పిల పై జరుగుతున్న దాడులను అరికట్టాలి 


తెలంగాణం, హుజూర్‌నగర్‌ 
(మే 04): కాంగ్రెస్‌ పార్టీ 2023 
అసెంబ్లీ ఎన్నికలలో మేనిఫెస్టోలో 
ప్రకటించిన విధంగా ఆర్‌.ఎం.పి, 
పి.ఎంపి గ్రామీణ వైద్యులకు ప్ర 
భుత్వం న్యాయం చేయాలని ఆర్‌. 
ఎం.పిల సంఘం సూర్యాపేట జిల్లా 
ఉపాధ్యక్షుడు షేక్‌ మన్సూర్‌ అలీ 
ప్రభుత్వాన్నికోరారు. శనివారం హుజూర్‌ నగర్‌ 
లో ఆయన పత్రికా విలేకరులతో మాట్లాడుతూతె 
లంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో గత 50 సంవ 
త్సరాల నుంచి రాత్రనక, పగలనక మారుమూల 
అటవీ ప్రాంతాలలో, తండాలలో, గ్రామాల్లో 
ప్రజలకు అనునిత్యం ఆర్‌ ఎం.పి పిఎంపి గ్రామీణ 
వైద్యులు ప్రాథమిక వైద్య సేవలు సలహాలు 
అందిస్తూ ఉన్నారన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నిక 
లలో కాంగ్రెస్‌ పార్టీకి ఆర్‌ఎంపీ పిఎంపి గ్రామీణ 


సిలిండర్‌ పేలి స్కాప్‌ దుకాణం దగ్ధం 


తెలంగాణం, హైదరాబాద్‌ (మే 04): హైదరా 
బాద్‌ కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటు 
చేసుకుంది. సిలిండర్‌ పేలి... ఓ సాప్‌ దుకాణం 
దగ్గమైంది. వివరాల్లోకి వెళితే” కూకట్‌పల్లి 
సాయిబాబా నగర్‌లోని సాప్‌ దుకాణంలో 
చిన్నసిలిండర్లు నిల్వ ఉంచారు. అందులోని ఓ 
సిలిండర్‌ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు 
చెలరేగాయి. మంటలు చెలరేగడంతో సాప్‌ 
గోదాం దగ్ధమైంది. సమాచారం అందుకున్న 
అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకు 
న్నారు. ఎగిసిపడుతున్న మంటలను అదుపుచే 
శారు. దుకాణంలో అనుమతి లేకుండా చిన్న 


వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా సహకరించి 
కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల వి 
జయానికి దోహదపడ్డారని తెలిపారు. 
కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్ప 
డిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 
ఆర్‌ఎంపి పిఎంపి గ్రామీణ వైద్యుల పై 
టీ.ఎస్‌.ఏం సీ,డిఎం అండ్‌ హెచ్‌ ఓ,టా 
స్క్‌ ఫోర్స్‌ అధికారులు దాడులు చేస్తూ 
ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్లను సీజ్‌ చేస్తూ వస్తున్నారని 
అన్నారు. ఆర్‌ఎంపి పిఎంపీలను భయభ్రాంతుల 
కుగురి చేస్తూ వేధిస్తున్నారని తెలిపారు. ఆర్‌ఎం 
పీలపై రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడులను 
నిలిపివేసి కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటిం 
చిన విధంగా ప్రభుత్వ కార్యాచరణ ప్రారంభించి, 
బడ్జెట్‌ విడుదల చేసి, రాష్ట్రంలోని 50 వేల మంది 
ఆర్‌ఎంపి, పిఎంపి గ్రామీణ వైద్యుల కుటుంబాల 
కున్యాయం చేయాలని ప్రభుత్వాన్నికోరారు. 


సిలిండర్లను నిల్వ ఉంచడం వల్లే ఈ ప్రమాదం 
జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ 
ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 
దీంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. 


ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన బిఆర్‌ఎస్‌ 


తెలంగాణం, తిరుమలగిరి (మే 04) : తిరు 
మలగిరి మండలం లో గుండెపూరి గ్రామంలో 
భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థి క్యామ మల్లేష్‌ 
మల్లేష్‌ యాదవ్‌ గెలుపు కొరకు ఇంటింటి 
ప్రచార నిర్వహించిన తిరుమలగిరి మండల 
పార్టీ అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్‌ రెడ్డి. 
తిరుమలగిరి మాజీ ఎంపీపీ కొమ్మని సతీష్‌ 


గుండె పూరి గ్రామం మాజీ సర్పంచ్‌ పాక రేణుక 
వెంకన్న మాజీ ఉపసర్పంచ్‌ జానీ తిరుమలగిరి 
మండల నాయకులు బర్ల వెంకన్న .తెడ్డు భాస్కర్‌ 
కొమ్ము బిక్షం నాయకులు .పాల్గొని ప్రచారాన్ని 
నిర్వహించారు బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కారు 
గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలి 
పించాలని కోరారు. 


తెలంగాణం, పాలేరు (మే 04): శనివారం 
రోజున ఆయన పాలేరు నియోజకవర్గం, తిరు 
మలయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో 
ఖమ్మం పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి 
నామా నాగేశ్వరరావు, విజయాన్ని ఆకాంక్షిస్తూ 
పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి 


నమ్మకమైన నాయకుడు నామా 


నెరవేరాలంటే మీరు తప్పకుండా బీఆర్‌ఎస్‌ పార్టీ 
గొంతుకను పార్లమెంటులో ఉంచాలన్నారు. 
నేను ఎప్పుడూ ప్రజల మనిషినేనని మళ్లీ కొంత 
సమయం తర్వాత ప్రజల వద్దకే వచ్చి ప్రజల 
సమస్యలు తీరుస్తానని ఆయన అన్నారు. 

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వ 


ప్రచారం నిర్వహించారు. గ్రా మాల్లో ఉపాధి 
హామీ కూలీలు దగ్గరకు నేరుగా వెళ్లి నమ్మకమైన 
నాయకుడు నామ నాగేశ్వరరావుకి ఓట్లు వేసి 
అత్యధికంగా మెజార్టీతో గెలిపించాలని ఆయన 


యకర్త తాళ్లూరు జీవన్‌ కుమార్‌,బిఆర్‌ఎస్‌ 
పార్టీ మండల అధ్యక్షులు భాష బోయిన వీరన్న, 
సోషల్‌ మీడియా అధ్యక్షులు ఆర్మీ రవి, ఎంపీ 
టీసీలు, సర్పంచ్‌ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, 


కోరారు. గతంలో కాంగ్రెస్‌ దొంగ హామీలతో మీ 
చేత ఓట్లు వేయించుకుందని అన్నారు. హామీలు 


తెలంగాణం, వీణవంక (మే 04): తెలంగాణ 
రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖమంత్రి 
పొన్నం ప్రభాకర్‌ మీద నిరాధారమైన, మంత్రి వ్య 
క్రిగత పరువుకు బంగం వాటిల్లేలా చేసినటువంటి 
ఆరోపణలను ఖండిస్తూ సిరిసిల్ల బీజేపీ కాంటెస్ట్‌ 
క్యాండిడేట్‌ రాణి రుద్రమదేవిని తక్షణమే అరెస్టు 
చేయాలని వీణవంక పోలీస్‌ స్టేషన్లో ఎస్సై తిరుపతి 
కి ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా మండల 
కాంగ్రేస్‌ సీనియర్‌ నాయకుడు ఎండీ సాహెబ్‌ 


తెలంగాణం తిరుమలగిరి (మే 04): తుంగతుర్త 
మాజీ శాసన సభ్యులు గాధ రి కిషోర్‌ కుమార్‌ 
ఆదేశానుసారం బి ఆర్‌ ఎస్‌ భువనగిరి పార్ల 
మెంట్‌ అభ్యర్థి క్యమ మల్లేష్‌ యాదవ్‌ గెలుపు 
కోసం తిరుమలగిరి మండలము తొండ గ్రామం 
లో ఇంటింటా ప్రచారం లో భాగంగా పాల్గొన్న 
మండల పార్టీ అద్యక్షులు సంకేపల్లి రఘునందన్‌ 
రెడీ మాజీ ఎంపీపీ కొమ్మి నేని సతీష్‌ కుమార్‌, 
జెడ్‌ పి టిసి దుపటి అంజలి రవీందర్‌ మండల 
కార్యదర్శి తెడ్డు భాస్కర్‌. ఈ సందర్భంగా తొండ 


రాణి రుద్రమని వెంటనే అరెస్ట్‌ చేయాలి 


బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం 


ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, తదితరులు పా 
ల్లొన్నారు. 


హుస్సేన్‌ మాట్లాడుతూ... పొన్నం పై నిరాధరమైన 
ఆరోపణలని చేసిన రాణి రుద్రమ దేవిని తక్షణమే 
పొన్నం కి బహిరంగ క్షమాపణలు చెప్పాలని అదే 
విధంగా ఆమెను అరెస్ట్‌ చేయాలని ఆ పిర్యాదులో 
పేర్కొన్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్‌ 
నాయకులు గంగాడి రాజిరెడ్డి, చదువు జైపాల్‌ 
రెడ్డి, ఈదూనూరి పైడి కుమార్‌ మాజీ సర్పంచ్‌ 
కర్ర తిరుపతి రెడ్డి, జున్నుతుల అబిలాష్‌రెడ్డి,ఎండీ 
అన్వర్‌ తదితరులు పాల్గొన్నారు 


గ్రామంలో టిఆర్‌ఎస్‌ పార్టీ భువనగిరి పార్లమెంట్‌ 
అభ్యర్థి క్యామ మల్లేష్‌ ను గెలిపించాలని కోరుతూ 
ఉపాధి హామీ కూలీలతో పాటు గ్రామంలో విస్త 
తంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్య క్రమం 
లోమాజీ గ్రంథాలయ చైర్మన్‌ మొడేపు సురేందర్‌ 
పి ఎసి ఎస్‌ వైస్‌ చైర్మన్‌ నరసింహ రెడీ యాకూబ్‌ 
నాయక్‌ కందుకూరి బాబు కొమ్ము భిక్షం బర్ల 
వెంకన్నతొండ గ్రామ శాఖ అద్యక్షులు గొలుసుల 
మల్లయ్య కన్నెబోయినా సోమయ్య భూతం రవి 
తదితరులు పాల్గొన్నారు 


వెల 


www.newslinetelugu.com 


PEO 


తెలుగు దినపత్రిక 


సిఆర్పిఎఫ్‌ ఏఎస్‌ఐ మృతి 


తెలంగాణం, వాజేడు మే (04) : 
వాజేడు పోలీస్‌ స్టేషన్‌ లో విధులు 
నిర్వహిస్తున్న సిఆర్చిఎఫ్‌ ఎఫ్‌ 
కంపెనీకి చెందిన ఏఎస్‌ఐ దేవరపల్లి 
లక్ష్మణరావు మృతి చెందారు. వాజేడు 
పోలీస్‌ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 
ఆయన ఆకస్మాత్తుగా పడిపోవడంతో yf 
గమనించిన సిబ్బంది హుటాహుటిన 

వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి 
ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం 
కోసం ములుగు తరలించారు. పరిస్థితి విషమంగా 


ళ్‌ 


ఉండడంతో అక్కడి వైద్యులసూచన 

మేరకు వరంగల్‌ ఎంజీఎం కు 

తరలించి చికిత్స అందిస్తుండగానే 

7? మృతి చెందాడు. సిఆర్పిఎఫ్‌ ఎఫ్‌ 

కంపెనీ ఇన్సెక్టర్‌ విజయ్‌ కుమార్‌ 

ఫిర్యాదు మేరకు కేసు నమోదు 

కై చేసి పోస్టుమార్దం అనంతరం వారి 

* కుటుంబ సభ్యులకు ఏఎస్‌ఐ మృత 

దేహాన్ని అప్పగించారు. ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రకాశం 

జిల్లా లక్ష్మణరావు స్వస్థలం కాగా అతడికి భార్య, 
ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 


a 


పోలీస్‌ బలగాలతో ఫ్లాగ్‌ మార్చ్‌ 


తెలంగాణం, రామకృష్ణాపూర్‌ (మే 04): 
రామగుండం పోలీస్‌ కమిషనర్‌, ఎం శ్రీనివాసు 
లు ఉత్తర్వుల మేరకు, మంచిర్యాల జిల్లా డిసిపి 
అశోక్‌ బెల్లంపల్లి సబ్‌ డివిజన్‌ ఏసిపి రవికుమార్‌ 
ఆదేశాల మేరకు, మందమర్రి సీఐ ఆధ్వర్యం 
లో, రామకృష్ణాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ శనివారం 
పరిధిలో సాయంత్రం ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించా 


గాలతో కలిసి ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఈ 
సందర్భంగా ప్రజలందరూ తమ ఓటు హక్కును 
నిర్భయంగా వినియోగించుకోవాలని, ఎన్నికల 
ప్రక్రియ ముగి సేంతవరకు పోలీసు వారి నియమ 
నిబంధన సూచనలు పాటిస్తూ శాంతిభద్రతలకు 
విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరు, తమ ఓటు 
హక్కును వినియోగించుకుని, పోలీసులకు సహ 


రు.రాబోయే లోక్‌ సభ ఎన్నికల సందర్భంగా . 
ప్రజలందరూ తమ ఓటు హక్కుని నిర్భయంగా 


కరించాలని ఈ కవాతు నిర్వహించారు. ఈ 
ర్యక్రమంలో బిఎస్‌ఎఫ్‌ ఇన్సెక్టర్‌ విపన్‌ కుమార్‌, 


సద్వినియోగం చేసుకునే విధంగా రా మకృష్ణా పూ 
ర్‌ పట్టణంలో కొత్త తిమ్మాపూర్‌, గద్దెరగడి, అమ్మ 
గార్డెన్‌ ఏ పరిదిలో పోలీస్‌ సిబ్బంది కేంద్ర బల 


A... 


తెలంగాణం, వాజేడు మే (04): యువత చెడు 
అలవాట్లకు లోను కాకుండా సన్మార్గంలో ఎలా 
నడవాలో తెలియజెప్పే కార్యక్రమాలు మండ 
లంలోని జగన్నాధపురం గ్రామంలో మే 9, 10 
తేదీలలో జరగనున్నాయని వాజేడు మండల 
సేవకుల ప్రెసిడెంట్‌ తోకల దాసు అన్నారు. ధర్మవ 
రంలో జరిగిన సమావేశంలో ఈ కార్యక్రమాలకు 
సంబంధించిన పోస్టర్ను మండల సేవకులు ఆవి 


యూత్‌ కన్వెన్నన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ 


రామకృష్ణాపూర్‌ ఎస్‌ ఐ రా జశేఖర్‌, కాసిపేట్‌ 
ఎస్‌ ఐ ప్రవీణ్‌ కుమార్‌ రామకృష్ణాపూర్‌ పోలీసు 
సిబ్బంది పాల్గొన్నారు. 


ష్కరించారు. న్యూ హోప్‌ చర్చి వారు నిర్వహించే 
యూత్‌ కన్వెన్షన్‌ కార్యక్రమాలకు యువకులు, 
విద్యార్థులు భారీగా హాజరై ఈ కార్యక్రమాన్ని 
విజయవంతం చేయాలని కోరారు. ఈ సమా 
వేశంలో మండల సెక్రెటరీ గట్టుపల్లి తిమోతి, 
చప్పిడి ఇసాక్‌, కట్ట భాగ్యరాజు, స్థానిక సంఘ 
కాపరి గార పెద్ద సత్యానందం, జోసెఫ్‌, పేతురు 
తదితరులు పాల్గొన్నారు. 


కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయి గోస పడొద్దు 


తెలంగాణం, తాండూర్‌ (మే 04): నియోజ 
కవర్గంలోని పెద్దేముల్‌ మండల పరిధిలోని 
ఇందూర్‌, తట్టెపల్లి క్లస్టర్‌ లలో శనివారం బి. ఆర్‌. 
ఎస్‌ పార్టీ నిర్వహించిన సమావేశంలో మాజీ 
ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ 
ఆరు గ్యారంటీ లు ఎప్పటి వరకు అమలు చేస్తారో 
చెప్పాలని అన్నారు. రుణమాఫీ అంటూ రైతులకు 
కొత్త మోసంను తెరపైకి తెస్తున్నారని, ఏ పంధ్రాగ 


స్ట్‌లోపు రుణమాఫీ చేస్తారో చెప్పాలని అన్నారు. 
ముఖ్యంగా రైతులు కేసీఆర్‌ వెంటనే ఉన్నారని 
నిరుద్యోగులు సైతం కాంగ్రెస్‌ ను నమ్మే సూచనలు 
కనిపించకపోవడంతో కొత్త మోసం తేరా లేపారని, 
ప్రజలు మోస పోయి గోస పడొద్దని అన్నారు. వచ్చే 
మే 13 నాడుకారు గుర్తు పై ఓటు వేసి కాసాని ని 
గెలిపించాలని అన్నారు. రైతులు మాయమాటలు 
నమ్మి మోసపోయి గోస పడొద్దని అన్నారు. 


ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి 


తెలంగాణం, నర్సాపూర్‌ (మే 04) : సంగారెడ్డి 
జిల్లా హత్నూర మండలం లో పలు గ్రామాల్లో బీ 
ఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కి మద్దతుగా నర్సాపూర్‌ ని 
యోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రచారం 
నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా 
డుతూ మాజీ సీఎం కేసీఆర్‌ బలపరిచిన అభ్యర్థి 
మాజీ కలెక్టర్‌ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి మెదక్‌ 
పార్లమెంట్‌ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. 
కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 
హామీలను తుంగలో తొక్కిందని, ఆరు గ్యారెంటీ 
ల పేర్లతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని 
అన్నారు. కేసిఆర్‌ ప్రభుత్వంలో రైతులు పంటలు 
బాగా పండించారని, ప్రస్తుత ప్రభుత్వం 
పాలనలో రైతులు పంటలు ఎండిపోయాయి 


పొలిటికల్‌ ౫ NEW 


గ్యారెంటీల పేరుతో 


గజా 
= 


LITICAL 


లం 


హత్య కేసును ఛేదించిన తాండూర్‌ పోలీసులు 


తెలంగాణం, తాండూర్‌ (మే 04): తాండూర్‌ 
పరిధిలోని కరణ్‌ కోట్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఈ నెల 
ఒకటవ తేదిన జట్టూరు గ్రామము చించోలి 
తాలూకా కాల్‌ బురిగి జిల్లా వాసి నైకోటి మళ్ళ 
ప్ప తన కూతురు బోయిని అనిత మృత దేహం 
అనుమాన స్పదంగా దొరకడం తో పిర్యాదు 
ఇచ్చిన విషయం తెలిసిందే. 

అయితే ఈ కేసులో హత్య చేసి పరారైన నింది 
తుడిన తాండూర్‌ పోలీస్‌ లు శనివారం పట్టుకొ 
నికేసు ఛేదించారు. సీఐ అశోక్‌ కుమార్‌ తెలిపిన 
వివరాలు ప్రకారం తాండూరు మండలం చండ్ర 
వంచ గ్రామానికి చెందిన బోయిని లక్ష్మప్ప తో 
14 సంవత్సరాల కిందట అనిత తో వివాహం 
జరిగింది. కొన్ని రోజులు వారి సంసార జీవితం 
బాగానే ఉన్నప్పటికీని వారికి సంతానం కలగక 
పోవడంతో లక్ష్మప్ప అనితను వేధించడం, రోజు 
మద్యం తాగి ఆమెను కొట్టడం మానసికంగా 
శారీరకంగా చిత్రహింస పెట్టేవాడని తండ్రి 
పిర్యాదులో ఆరోపించారని అన్నారు. అయితే 
లక్ష్మప్ప మాత్రం 15 రోజుల కిందట తన ఇంకో 
అల్లుడైనటువంటి రాముకు ఫోన్‌ చేసి, తన భార్య 


మాట వినట్లేదు, తాను రెండో పెళ్లి చేసుకునేందు 
కుఅడ్డుగా ఉంది, అనితను చంపేస్తానని, చంపి 
ఎన్ని డబ్బులు అయినా ఖర్చు చేసి కేసు నుండి 
తప్పించుకుంటానని చెప్పినాడని పిర్యాదులో 
పేర్కొన్నారు. అయితే గత నెల 30 వ తేదిన 
సాయంత్రం అనిత అనుమానాస్పదంగా చం 
ద్రవంచ గ్రామ శివారులో గల కాగ్నవాగులో 
చనిపోయి ఉన్నదని గ్రామస్తుల ద్వారా తెలిసి 
ఈ నెల ఒకటవ తేదిన కరణ్‌ కోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ 
కువెళ్లి ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు అయినది. 
అయితే ఆ రోజు నుండి పరారీలో ఉన్నటువంటి 
నిందితుడు లక్ష్మప్పను శనివారం కరణ్‌ కోట్‌ 
పోలీసులు పట్టుకొని విచారించగా తాను చేసిన 
నేరాన్ని ఒప్పుకున్నాడని, తానే స్వయంగా తన 
భార్యను వదిలించుకోవాలని ఉద్దేశంతో కత్తితో 
గొంతు కోసి కాగ్ననదిలో పారవేసినని ఒప్పుకు 
న్నాడని అన్నారు. ఈ కేసులో నేరస్థున్ని శనివారం 
అరెస్ట్‌ చేసి హత్యా నేరం కేసులో కోర్టులో హాజరు 
పరిచి రిమాండ్‌ చేశామని తాండూర్‌ రూరల్‌ 
సీఐ అశోక్‌ కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమం 
ఎస్‌ ఐ విట్టల్‌ రెడ్డి ఉన్నారు. 


70వ సారి రక్త దానం చేసిన సాయన్న 


తెలంగాణం, నిర్మల్‌ (మే 04) : నిర్మల్‌ జిల్లాకు 
చెందిన యాటకారి సాయన్న ముదిరాజ్‌ 
శనివారం అత్యవసర సమయంలో 70 వ సారి 
రక్తదానం చేసి మహిళకు ప్రాణాపాయ స్థితి 
నుంచి కాపాడారు. తాండ్ర జి గ్రామం, సారం 
గాపూర్‌ మండలానికి చెందిన జిట్టవేణి రజిత 
22 సంవత్సరాలు అత్యవసర ఆపరేషన్‌ కొరకు 
స్థానిక దేవేందర్‌ రెడ్డి హాస్పిటల్‌ బి పాజిటివ్‌ 
2 యూనిట్ల రక్తం అవసరం ఉన్నదని ఫోన్‌ 
సమాచారం అందించగా, వెంటనే స్పందించిన 
యాటకారి సాయన్న ముదిరాజ్‌ 70వ సారి 
రక్త దానం చేసి మహిళప్రాణాలను కాపాడారు. 


సాయన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కస్పాలో 
ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. అదేవిధం 
గా లంగ్జాపూర్‌ గ్రామానికి చెందిన జక్కుల 
సాయికుమార్‌ ఫోటోగ్రాఫర్‌, 7సారి రక్తదానం 
చేయడం జరిగింది. రక్తదానం కొరకు యువత 
ముందుకు రావాలని రక్తదానం చేయడం వల్ల 
ముగ్గురు ప్రాణాలు కాపాడువచ్చని, అదేవి 
ధంగా రక్త శుద్ధి జరుగుతుందని సాయన్న 
తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల హృదయ 
సేవా సమితి కోశాధికారి సాదం ఆనంద్‌, జిట్ట 
వేణి లత,రక్తదాత సాయికుమార్‌, సిబ్బంది కన్న 
య్య తదితరులు పాల్గొన్నారు. 


ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఇంట్లో గులాబీ దళపతి 


తెలంగాణం, హుజురాబాద్‌ (మే 04) 


గులాబీ దళపతి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల 
చంద్రశేఖర రావు శనివారం రాత్రి హుజురాబాద్‌ 
నియోజకవర్గం లోని వీణవంకకు చేరుకున్నారు. 
ఆయన స్థానిక ఎమ్మెల్యే యువనేత పాడి కౌశిక్‌ 
రెడ్డి నివాసంలో బస చేశారు. ఆదివారం ఉదయం 
వీణవంకలో జరిగే గులాబీ పార్టీ ఆత్మీయ సమ్మేళ 
నంలో కేసీఆర్‌ పాల్గొంటారు. పార్లమెంట్‌ ఎన్ని 
కలను పురస్కరించుకొని కేసీఆర్‌ బస్సు యాత్ర 
ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర 
ఎన్నికల సంఘం కెసిఆర్‌ ప్రచారాన్ని 48 గంటల 
పాటు నిషేధించింది. నిజానికి రెండో తేదీ రాత్రి 
జమ్మికుంటలో జరిగే రోడ్‌ షోలో కేసీఆర్‌ పాల్గొనా 
ల్సి ఉంది. ఎన్నికల సంఘం నిషేధంతో ఆ కార్యక్ర 
మం రద్దయింది. ఇక్కడ రోడ్‌ షో బదులు కార్యక 
ర్రల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. బి ఆర్‌ 
ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ పలుచోట్ల 
నియోజకవర్గం లో ప్రచారంలో పాల్గొన్నారు. కానీ 


బి.ఆర్‌.ఎస్‌ అధినేత కెసిఆర్‌ వీణవంకకు రావడం 
రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. కౌశిక్‌ రెడ్డి 
అందరికీ తలలో నాలుకలా ఉంటారనే పేరుంది. 
అలాగే కేంద్రంలో ఉన్న బిజెపి పై, రాష్ట్రంలో 
ఉన్న కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని సీఎం రేవంత్‌ రెడ్డి 
ప్రభుత్వం పై ఆరు గ్యారెంటీల అమలుపై విమ 
రలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో 
జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, రైతు 
సంక్షేమ కార్యక్రమాలను ఆయన గ్రామ గ్రామాన 
వివరిస్తున్నారు. గ్రామ గ్రామాన డోర్‌ టు డోర్‌ ప్ర 
చారంతోపాటు.. పోల్‌ మేనేజ్మెంట్‌ పకడృందీగా 
నిర్వహించి... గులాబీ పార్టీ కి మెజారిటీ చూపించి 
తన సత్తా ఏమిటో చాటాలని కౌశిక్‌ భావిస్తున్నట్టు 
తెలుస్తోంది. ఏది ఏమైనా వర్తమాన రాజకీయా 
ల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని కౌశిక్‌ 
ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం వీణవంక లోని 
ఆయన నివాసానికి కేసీఆర్‌ రావడం, అక్కడ బస 
చేయడం, ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కావడం 
రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. 


05.05.2024 
ఆదివారం, హైదరాబాద్‌ 


న కాంగ్రెస్‌ 


ప్రజలు ఆగమై గోస పడ్డారని మండిపడ్డారు. 
రాష్ట్రంలో ప్రతి మహిళలకు 2500 రూపాయలు 
ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని, అలాగే 
గృహలక్ష్మి పేరుతో విద్యుత్‌ ఫ్రీ ఇస్తామని చెప్పి 
ఎలక్షన్లలో కోడ్‌ పేరుతో కరెంటు బిల్లులు 
వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

500 కి గ్యాస్‌ ఇస్తామని చెప్పి 1000 
రూపాయలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. 
పార్లమెంట్‌ ఎలక్షన్లలో మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థి 
వెంకటరామిరెడ్డిని గెలిపించి కారు గుర్తుకే ఓటు 
వేసిభారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ 
కార్యక్రమంలో. హత్నూర మండల్‌ ఎంపీపీ నర 
సింహులు ఉమ్మన్నగారి దేవేందర్‌ రెడ్డి వీరేందర్‌ 
శ్రీకాంత్‌ సురేష్‌ దండు ప్రభు సురేష్‌ గౌడ్‌ దేవుల 
పల్లి వీరేష్‌ మాజీ సర్పంచులు, బీఆర్‌ఎస్‌ కార్యక 
ర్తలు, ప్రజలు పాల్గొన్నారు 


బడుగు బలహీనవర్గాల పార్టీ కాంగ్రెస్‌ 


తెలంగాణం, తాండూర్‌ (మే 04): శనివారం 
చేవెళ్ల పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా 
తాండూర్‌ మండల పరిధిలోని అంతరం తండా 
గ్రామంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాడి సి సి బి డైరె 
క్టర్‌ రవిగౌడ్‌ ,తాండూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ 
ఛైర్మెన్‌ వడ్డే శ్రీనివాస్‌ స్థానిక కాంగ్రెస్నాయకులు 
రాంజీ రాథోడ్‌, రాజు రాథోడ్‌ తో కలిసి ఉపాధి 
హామీ కూలీలతోఎన్నికల ప్రచారం నిర్వహిం 
చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 
గ్రామీణ ప్రాంత ప్రజల వలసల నివారణకు దేశ 


ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశ పెట్టి చట్ట పద్దత 
కల్పించింది అని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్‌ 
అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలీ నాలుగు 
వందలు పెంచనున్నట్లు తెలిపారు. అదే విదంగా 
రైతు రుణమాఫీ, కులగణన చేపట్టి సామాజిక 
న్యాయం చేస్తుంది అని అన్నారు. ఎల్లప్పుడూ అం 
దుబాటులో ఉంటూ సేవకుడిగా మన ముందుకు 
వచ్చిన రంజిత్‌ రెడ్డిని ఆశీర్వదించి భారీ మెజారిటీ 
తో గెలిపించాలని అన్నారు. ఈ కార్య క్రమంలో 
ఉపాధి హామీ కూలీలు, గ్రామ పెద్దలు యువకులు 


వ్యాప్తంగా (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ 


పాల్గొన్నారు. 


యువత ఓటింగ్‌లో పాల్గొనేలా చేద్దాం 


డభ్ల్యూజేఐ జాతీయ అధ్యక్షుడు 
సంజయ్‌ ఉపాధ్యాయ 


తెలంగాణం, హైదరాబాద్‌ (మే 04): విద్యా 
వంతులు, యువత ఓటింగ్‌ ప్రక్రియకు దూరం 
ఉండటం, దేశానికి, ప్రజాస్వామ్యానికి మంచిది 
కాదని వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ 
అధ్యక్షుడు సంజయ్‌ ఉపాధ్యాయ అన్నారు. ప్రజా 
సామ్య పరిరక్షణకు, బలోపేతానికి ఓటర్‌ చైతన్యం 
అవసరమని ఆయన అన్నారు. మనమంతా కలిసి 
అందుకు పూనుకుందామని పిలుపునిచ్చారు. 
ఓటర్లను చైతన్యపరిచి వారు బూత్‌ ల వద్దకు 
వచ్చి ఓటు హక్కు వినియోగించుకనేలా చూడా 
ల్సిన ఎన్నికల కమిషన్‌ ఆ దిశగా తగినంత కృషి 
చేయడం లేదన్నారు. శనివారం సోమాజిగూడ 
ప్రెస్‌ క్లబ్‌ లో వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఆఫ్‌ ఇండియా 
(9, పతంజలి, భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్ట్‌ 
సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఓటరు చైతన్య కా 
ర్యక్రమం (రౌండ్‌ టేబుల్‌ సమావేశం)లో ఆయన 
ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జర్నలి 
స్టుల సంక్షేమానికి పాటుపడటమే కాకుండా 


ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటరు చైతన్య కార్య 
క్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.పలువురు స్వ 
చృంద సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు దీనికి 
హాజరై తమ సూచనలు చేశారు. ఓటు వేయడం 
మన సంస్కృతిగా మారాలని వక్తలు అభిప్రాయ 
పడ్డారు. ఓటర్ల సమస్యలనూ అర్థం చేసుకోవాల 
న్నారు. ఆన్‌ లైన్లో ఓటు హక్కు వినియోగించుకునే 
అవకాశం కల్పిస్తే ఎక్కువ మంది ఈ ప్రక్రియలో 
పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. అందుకు 
ఆధార్‌ తో అనుసంధానం చేయాలని , ముందుగా 
బోగస్‌ ఓట్లను తొలగించాలని సూచించారు. 
ప్రజాసామ్య పరిరక్షణకు, బలోపేతానికి ఓటర్‌ 
చైతన్యం అవసరం. స్వచ్భంద సంస్థలు ఇలాంటి 
సదస్సులను ఇంకా అనేకంగా నిర్వహించాలి. 
ఈ కార్యక్రమంలో భారత్‌ స్వాభిభాన్‌ టస్ట్‌ రాష్ట్ర 
అధ్యక్షుడు శ్రీధర్‌ రావు, సీనియర్‌ పాత్రికేయులు 
వల్లీశ్వర్‌, ప్రొఫెసర్లు కసిరెడ్డి వెంకటరెడ్డి, మురళీ 
మనోహర్‌, డబ్ల్యూజేఐ రాష్ట్ర అధ్యక్షుడు రాణా 
ప్రతాప్‌... ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్‌ 
ఐనీఫ్‌ అడ్వైజర్‌ నందనం కృపాకర్‌, యూజీసీ 
పూర్వ సభ్యుడు ప్రొఫెసర్‌ గోపాల్‌ రెడ్డి తదితరు 
లు పాల్గొన్నారు. 


ఆరు గ్యారంటీలతో మోసం 


తెలంగాణం, పటాన్‌ చెరు (మే 04): పటాన్‌ చెరు 
నియోజకవర్గ జిన్నారం మండలం లక్ష్మి పతి 
గూడెం, చౌదరి గూడెం గ్రామాలలో బి ఆర్‌ స్‌ పార్టీ 
అభ్యర్థి వెంకట్‌ రామ్‌రెడ్డి కి మద్దతుగా ఇంటి ఇంటి 
ప్రచారం నిర్వహించిన జిల్లా పరిషత్‌ వైస్‌ చేర్మెన్‌ 
ప్రభాకర్‌, రాష్ట్ర నాయకులు వెంకటేష్‌ గౌడ్‌ ఈసం 


దర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆరు 
గ్యారంటీ లతో ప్రజలను మోసం చేసింది తప్పకుం 
డా ప్రజలు అందరూ బీఆర్‌ఎస్‌ పార్టీ కారు గుర్తుకు 
ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ 
కార్యక్రమం స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు 
కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 


ఇంటర్‌ విద్యార్ధి ఆత్మహత్య 


తెలంగాణం, హుజూర్‌నగర్‌ (మే 04) : ఇంటర్‌ 
మొదటిసంవత్సరం ఫలితాలలో ఫెయిల్‌ అయిమన 
స్థాపనతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన 
హుజూర్‌ నగర్‌ లో చోటుచేసుకుంది. ఎస్‌.ఐ 
ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం హుజూర్‌ 
నగర్‌ పట్టణానికి చెందిన మేకపోతుల మణికంఠ 
హుజూర్‌ నగర్‌ ప్రభుత్వ జూనియార్‌ కాలేజీ నందు 
హెచ్‌.ఈసి గ్రూప్‌ లో ఇంటర్‌ మొదటి సంవత్సరం 
పరీక్షలు రాశాడు. కానీ ఇంటర్భలితాలలో ఫైయిల్‌ 


కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఏప్రిల్‌ 29వ 
తేదీ,2024 మద్యాహ్నం ఎలుకల మందు తాగాడు. 
అది గమనించిన కుటుంబ సభ్యులు హుజూర్‌ 
నగర్‌ ప్రభుత్వ హాస్పటల్‌ కు తీసుకెళ్లి అక్కడ నుండి 
మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రశాంతి హాస్ప 
టల్‌ కు తీసుకెళ్లారు. అక్కడ నుండి హైదరాబాద్‌ 
పట్టణంలోని నిమ్స్‌ హాస్పటల్‌ కు తీసుకెళ్లగా చికిత్స 
పొందుదూమే 4వతేదీన చనిపోయినాడని మృతిని 
బాబాయి మేకపోతుల సైదులు తెలిపారు. 


బైక్‌ ఢీకొని ఒకరు మృతి 


తెలంగాణం, దిలా వర్‌ పూర్‌ ( మే04): నిర్మల్‌ 
జిల్లా దిలావర్పూర్‌ మండల కేంద్రంలో శనివారం 
జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌ ఢీకొని అదే గ్రా 
మానికి చెందిన అబ్బుల్‌ ఖదీర్‌ మృతి చెందాడు. ది 
లావర్వ్పూర్‌ ఎస్సై సుమాంజలి తెలిపిన వివరాలు 
ప్రకారం అబ్బుల్‌ ఖదీర్‌ టీవీఎస్‌ ఎక్సెల్‌ బండి పై 


వెళ్తుండగా వెనుక నుండి అదే గ్రామం చెందిన 
ఎడ్డన్నాల రవి అనే యువకుడు బైక్‌ తో బలంగా 
ఢీకొట్టాడు. కొన ఊపిరితో ఉన్న ఖదీర్‌ ను చికిత్స 
నిమిత్తం నిజామాబాద్‌ తరలిస్తుండగా మార్గమ 
ధ్యంలోనే మృతి చెందాడు. మృతునికి భార్యా 
పిల్లలు ఉన్నారు. 


